







01201. ౧2౮6 


ఫునర్నుద్రిత లఘు గ్రంథాలు 


ఆంధ్రుల నాష్యకీక 


నటరాజ రామకృష్ణ 





27-20 డిసెంబర్‌ 2012, తిరుపతి 





పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


ఆంధ్రుల నాట్యకళ 


రచయిత ; నటరాజ రామకృష్ణ 
ఉరు! 20721212 

ఇగ వ 20222 20021013002 
15పగ : 81-86073-357-8 


(లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రచురణల సంఖ్య: 499 

వెల : రూ. 20/- 

ప్రతుల సంఖ్య ; ర5000 

ప్రథమ ముద్రణ : ఏప్రిల్‌, 1975 

ద్వితీయ ముద్రణ : డిసెంబరు, 2012 


ప్రతులకు ;. సంచాలకులు 
ప్రచురణల విభాగం, 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్దెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : శ్రీసాయి ప్రోసెస్‌, నారయణగూడ,' హైదరాబాదు 


11 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్ష క్షేతంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్క్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 87 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ మహాసభలను. నిర్వహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 


నిర్వహించడానికి సమాయత్తమైంది. 
111 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


గ్‌ ౮ 
2పళు "రికీ 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


గిం౦గా 110. 501, 54) ౯1౦౦౬ 
తదోండం శ.2 5607912081. 
శర6౧15086-500 022. 

౧౦౧6 : 040-23454168, 23450541 
గఐ: 040-2450899 


౪7 ౪౮4ఉక54గిగ కలసిక4!, 850.(49).484 గో స్ట 
1005161 10 000౧56 & 0౮%0/9. 4౧౧౧౭01009) & లంగాకి, జ్‌ రా | 
తీ[ం01/65 & 10౮0 5604065 & 500/5, 10.0. | 
0౪౭గగ౭౧1 01 షీంరగి/8 586650 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 87 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్ర స్చం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 

ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 

తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 

శ” 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచెతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


౧ వనతతుతాళే. 
(వట్టి వసంతకుమార్‌) 


ఇ 


జ్‌. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


౨౦౮111 5059481010 90060 ౫౫95017 


ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్డెన్స్‌, 
నివేదన 'హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత (ప్రపంచ తెలుగు మవోసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్టాత్ములైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం 
తోనే 1985లో పొట్టి బ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు 
విశ్వ విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, 
సమావేశాలు నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక 
[గ్రంథాలను వెలువరించింది. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ 
నిర్వహించిన పాత్రను చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా 
విభాగాన్ని అకాడమీల విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను 
చేపడుతున్నది. నిధుల కొరత వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో 
చేయలేకపోతున్నాం. 


ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన వంతు 
బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే అధిక 
భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు 
(గ్రంథాల్ని పునర్శుద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి 
ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిచేత 
ప్రామాణిక [గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వవిద్యాలయం ఆశయం. నిజంగా 
ఇంత స్వల్ప సమయంలో గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. 
ఈ [గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా 
ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్ది గారికి, సాంస్కృతిక 
శాఖామాత్యులు, మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత ప్రభుత్వాధికారులకు 
మా విశ్వవిద్యాలయం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరంపరలో 1975 
నాటి మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముద్రించిన నాటరాజ రామకృష్ణ 
గారి “ఆంధ్రుల నాట్యకళ ” అనే గ్రంధాని పునర్ముద్రిసున్నాం. గ్రంథముద్రణ కార్యక్రమంలో 
చేదోడు వాదోడుగా ఉన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.ఆశీర్వాదం గారికి 
ఆచార్య సి.మృణాళిని గారికి, ఆచార్య డి. మునిరత్నం నాయుడు గారికి అభినందనలు. 


వలస ల 
(ఎల్లూరి శివారెడ్డి) 





11 


పరిచయము 


ఇరవై శతాబ్దాల తెలుగు చరిత్ర సంస్కృతి పునాదుల పైన నిర్మింపబడ్డ తెలుగు 
జాతి సమైక్యతను సర్వతోముఖాఖివృద్ధిని పటిష్టం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 
ఆధ్వర్యంలో రాక్షసనామ సంవత్సర ఉగాది (1975 ఏప్రిల్‌ 12వ తేదీ) నుండి 
వారం రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నవి. ఈ మహాసభల 
ఏర్పాట్లకు గాను ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావుగారు అధ్యక్షులు గాను, 
విద్యాశాఖ మంత్రి శ్రీ మందలి వెంకటకృష్ణరావు గారు నిర్వాహకాధ్యక్షులు గాను 
ఒక సంఘం ఏర్పడింది. ఈ సందర్భంగా 1975 సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక 
సంవత్సరంగా పరిగణించడం జరుగుతున్నది. 


ప్రపంచ మహాసభలకు నాందిగా రాష్ట్రంలోని పలు ప్రదేశాలలోను, ఢిల్లీలోను 
సంగీత, నాటక, నృత్య, జానపద కళోత్సవాలను నిర్వహించే బాధ్యతను, ఆయా 
కళారంగాలకు సంబంధించిన గ్రంథాలను ప్రచురించే బాధ్యతను స్వీకరించవలసిందని 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీని ప్రపంచ తెలుగు మాహాసభల కార్యవర్గం 
కోరింది. ఈ కార్యక్రమం క్రింద అకాడమీ విజయవాడలో నాటకోత్సవాన్ని 
అనంతపురంలో వీధినాటకం సదస్సును, నిజామాబాదులో నృత్యోత్సవాన్ని తిరుపతిలో 
సంగీతోత్సవాన్ని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ జానపద, నాటక కళోత్సవాన్ని నిర్వహించింది. 
ఈ సందర్భంలో సంగీత, నృత్య, నాటక, చలన చిత్రాలకు సంబంధించిన గ్రంథాలను 
ప్రచురించే అవకాశం కల్పించి, అకాడమీ గ్రంథ ప్రచురణ కార్యక్రమానికి ప్రపంచ 
తెలుగు మహాసభల కార్యవర్గం దోహదం చేసింది. అందుకు వారికి మేమెంతో 
కృతజ్జులం. ఈ అవకాశాన్ని పురస్మరించుకొని ప్రచురించిన అనేక గ్రంథాలలో ఈ 
“ఆంధ్రుల నాట్యకళ” ఒకటి. ఈ [గ్రంథాన్ని రచించిన భరతకళా ప్రపూర్ణ 
నటరాజరామకృష్ణగారికి మా ధన్యవాదాలు. 


జె. బాపురెడ్డి 
స్పెషల్‌ ఆథీనర్‌ 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 


౪111 


ముందుమాట 


ఎన్నో ఏళ్ళుగా అనుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్న 
పర్వసమయం ఆసన్నమవుతున్నది. ప్రపంచంలోని తెలుగువారి ప్రతినిధులందరిని 
ఒకచోట సమీకరించవలెనని పెద్దలందరూ కన్న కలలు ఫలిస్తున్న శుభసమయమిది. 
రాబోయే ఉగాది రెండు వేల అయిదు వందల సంవత్సరాల తెలుగుజాతి చరిత్రలో 
మరపురాని మధురఘట్టము కాగలదు. 


క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలం నుండి 
తెలుగు ప్రజలకు విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు 
దాదాపు ఐదు కోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాడేవారి తరువాతి స్థానం 
తెలుగువారిది. బౌద్ధ పూర్వయుగం నుంచి ఇటీవల బ్రిటీష్‌ సామ్రాజ్య పరిపాలనా 
యుగం వరకూ తెలుగువారు పెద్ద ఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్ళడం 
జరిగింది. అట్లా వెళ్ళిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను 
ఆయా జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేస్తూ వున్నారు. 


ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన లక్ష్యం తెలుగు ప్రజల, తెలుగు 
అభిమానుల ప్రతినిధులను ఒక వేదిక మీద సమావేశపర్చడం. జాతీయ, అంతర్జాతీయ 
సాంస్కృతిక రంగాలలో తెలుగువారు చేయవలసిన కృషిని గూర్చి చర్చించి, 
నిర్ణయించుకోవడానికీ, తద్వారా వివిధ చైతన్య స్రవంతులను ఏకోన్ముఖం చేసి మన 
సాంస్కృతిక సంబంధాలను ధృడతరం చేసుకోడానికి ఈ మహాసభలు దోహదకారులు 
అవుతవి. అంతేకాక ఈ మహాసభలు ఆర్టమైన భావ సమైక్యతకు ప్రాతిపదికలై 
తెలుగుజాతిని సమైక్యం చేయగలవనీ, ఆ విధంగా జాతీయ అభ్యుద యానికి 
తోద్పడగలవని విశ్వసిస్తున్నాను. 

1975 ఏప్రిల్‌ 12వ తేదీన, తెలుగు ఉగాది రోజున, ప్రారంభమై ఒక 
వారం రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో వివిధ దేశాల నుంచీ, వివధ రామ్ష్రాల 
నుంచీ, యునెస్మ్కోవంటి అంతర్జాతీయ సంస్థల నుంచి విచ్చేసిన ప్రముఖులు 
ప్రతినిధులుగానో పరిశీలకులుగానో పాల్గొంటారు. ఈ మహాసభల సమయంలో 


క 


చర్చాగోష్టులు, ప్రదర్శనలు, ప్రచురణలు మొదవలైన కార్యక్రమాలు జరుగుతాయి. 
దేశ విదేశాలలోని తెలుగువారి సంస్కృతి, తెలుగు భాషా సాహిత్యాల కళల అభివృద్ధి, 
వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి మొదలైన విషయాలపై చర్చాగోష్టులు జరుగుతవి. 
తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని వివిధ కోణాల నుంచి ప్రస్ఫుటం చేసే ఒక 
ప్రదర్శన ఏర్పాటు అవుతున్నది. తెలుగువారి సమగ్ర స్వరూపాన్ని సందర్శించడానికి 
వీలైన సంగ్రహాలయాన్ని (మ్యూజియంను) స్థాపించడానికి ఈ ప్రదర్శన వీజభూతమ 
వుతుంది. తెలుగు వారి సంస్కృతిని నిరూపించే సాంస్కృతిక కార్యక్రమాలు వారం 
రోజులపాటు సాగుతవి. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలను విశదం చేసే 
ప్రత్యేక సంచికలు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్జూ భాషలలో విడురదల అవుతాయి. 
ఈ కార్యక్రమాలలో భాగమే ఈ గ్రంథ ప్రచురణ. 


తెలుగు ప్రజల భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన వివిధ 
రంగాలలో సాధించిన ఘన విజయాలను విశదం చేసే గ్రంథాలు అనేకం ఈ 
మహాసభల సమయంలో విడుదల అవుతాయి. ఈ (గ్రంథాలను రచించి, సకాలంలో 
మాకు అందించిన రచయితలందరకూ నా కృతజ్ఞతలు. ఈ [గ్రంథాలను ప్రచురించే 
భారం వహించడానికి ముందుకు వచ్చిన అకాడమీ అధినేతలను అభినందిస్తున్నాను. 
తెలుగువారి విశిష్టతలను విధం చేసే ఈ గ్రంథాలు సహృదయులందరి ఆదరణ 
పొందగలవని విశ్వసిస్తున్నాను. అయితే, ఇంత మాత్రం చేతనే ప్రపంచ తెలుగు 
మహాసభల ఆశయాలు సఫలం కాగలవని నేను అనుకోవడం లేదు. చేయవలసినది 
ఇంకా యెంతో వుంది. ఈ మహాసభల సందర్భంగా నెలకొల్పబదనున్న “అంతర్జాతీయ 
తెలుగు విజ్ఞాన సంస్థ మహాసభల ఆశయ సాధనకు పూనుకోవడమేకాక జాతీయ, 
అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను దృఢతరం చేయగలదని నమ్ముతున్నాను. 


జలగం వెంగళరావు 


అధ్యక్షులు 
ప్రపంచ తెలుగు మహాసభలు 


నామాట 


శాత వాహనుల నాటినుండీ నేటి వరకూ తెనుగు దేశమున వర్ధిల్లిన నృత్యకళా 
వికాసము యొక్క సంక్షిప్త చరిత్ర 'ఆంధ్రుల నాట్యకళ అనే ఈ చిన్ని పుస్తకము, 
ఆంధ్రుల సంపూర్ణ నాట్యకళా చరిత్ర రచన చేయాలనే ఆశయంతో ఇరవై సంవత్సరాలు 
పరిశ్రమించి ఆంధ్రదేశమందే గాక, భారతదేశమంతటా పర్యటించి, పరిశోధన 
సల్పి అనేక నాట్యాచార్యులు, ప్రసిద్ధ నర్తకులు, కళావేత్తలు, పండితులు, విద్వాంసులను 
సందర్శించి 30,000 (ముప్పది వేల) పుటల గ్రంథం సేకరించాను-1500 రేఖాచిత్ర 
ములు, త్రివర్ణ చిత్రములు రచన చేయించాను. ముఖ్యమైన దేవాలయాలన్నింటిలోనూ 
ఉన్నట్టి ప్రాచీన నృత్యశిల్ప భంగిమల ఫోటోలు తీయించాను. బహుకాల 
వ్యయప్రయాసల కోర్చి (గ్రంథం సమకూర్చగల్లినా, ఇంతటి మహత్తర గ్రంథం నా 
ఒక్కని వలన ముద్రణ చేయించుట సాధ్యం గాని పని కావటంచే నాలుగు భాగాలుగా 
ఆ చరిత్రను ముద్రించుటకు దయతో అంగీకరించారు. ఆ బృహదద్ధంథములో నుంది 
యేరికూర్చినట్టిదే ఈ చిన్ని పొత్తము. 


ఈ [గ్రంధ రచన నాచే చేయించి ఆంధ్ర సరస్వతికి సేవచేసే అవకాశం 
కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. 


కళా సరస్వతికి అంజలి ఘటించి ముగిస్తున్నాను. 


నటరాజ రామకృష్ణ. 


గ! 


ఒక్కటే మాట 


ళల ౧6 112120 0106 8250, 

లం, 06 ౫౮10121 1.20820286 ౦£ 0406 5040), 
గాం24 16 2080286 0140011022” 
“60202 006 ౧62108 01400%2/2” 


- భారతీయ సాంస్కృతిక చరిత్రను పరిశోధించిన చరిత్రకారులు ఈ విధంగా 
చెప్పుదురు. 

ఇటలీ దేశభాష అతిమృదువై, సంగీతానికి అనువైన భాష, ఆ భాషను తెలిసిన 
విదేశీయులు, తెనుగును వినినప్పుడు, తెనుగు యొక్క తీయందనానికి ముగ్గులై పై 
విధంగా కొనియాడారు. 


తెనుగు మధురమైన భాష. సంగీతానికి అనుకూలమైన భాష-భారతదేశ 
సంగీతకళ ఉత్తర దక్షిణాది, సంప్రదాయాలుగా విడిపోయి రెండు విధాలుగా 
రూపొందిన కాలంలో ఉత్తరాదిన వ్రజభాష, దక్షిణాపధమున తెనుగు భాష సంగీత 
భాషలుగా ప్రాముఖ్యం వహించినవి. 


తెనుగు మాతృభాషకాని దక్షిణాది కవులు, గాయకులు, పండితులు, కళావేత్తలు 
గూడా ఆ భాషను అభ్యసించి, అందులో సంగీత రచనలు చేసి, కర్ణాటక సంగీతము 
నభివృద్ధి పరిచినారు. కనుకనే నేటి శాస్త్రీయ కర్ణాటక సంగీతములో తెనుగు భాషను 
తీసివేసిన బహుకొద్దిపాటి మిగులుతుంది. 


దక్షిణాది శాప్రీయ సంగీతాన్ని ఐదువిధాలుగా చెప్పవచ్చును. 
1 సంకీర్తన సంప్రదాయం. 


2. పద సంగీతము. 


8. యక్షగాన సంప్రదాయం. 
త్త కలాప, ప్రబంధ సంప్రదాయము. 
ర్‌, గాత్ర కచ్చేరి రీతి. 


ఈ ఐదు పద్ధతులను సృష్టించినవారు, అభివృద్ధి పరచి ప్రచారములోనికి 
తెచ్చినవారు ఐదుగురు మహాపురుషులు. 


అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణతీర్థ, సిద్ధేంద్ర, త్యాగయ్యలు తెనుగువారే. 
అదేతీరున- 

నట్టువ మేళ నర్తనము-స్రీలచే ప్రదర్శింపబడే లాస్యపద్ధతి, ఏకపాత్ర నృత్య 
సంప్రదాయము (భరతనాట్యము,. 

నాట్యమేళము: - పురుషులచే ప్రదర్శింపబడే తాందవరీతి, బహుపాత్ర 
నృత్యనాటక సంప్రదాయము (భాగవత సంప్రదాయము). ఈ రెండు రీతులు 
సమానస్థాయిలో పెంపొంది ప్రచారములోనికి వచ్చినవి. ఆంధ్రదేశమందు మాత్రమే. 
ఇట్టి విశేషము భారతావనిలో మరెచ్చటనూ లేదు. 


01201. ౧2౮6 


భరతుని నాట్యశాస్త్రములో 
ఆంధ్రుల నృత్యకళను గూర్చి 


శ్లో! మహేంద్రో మలయః సహో్యోమేకలః పాలమంజరః । 

ఏతేషు సంశ్రితా దేశాస్తే జ్ఞేయాదక్షిణా పధాః ॥ 

కోసలాస్తో సలాశ్చైవ కలింగా యవనా ఖసాః | 

'ద్రమిదాంధ్ర మహారాష్ట వైణ్లావై వాసవాసజాః ॥ 

దక్షిణస్య సముద్రస్య తథా వింధ్యస్య బాంతరేః 

యె దేశాస్తేషు యుంజీత దాక్షిణాత్యాంతు నిత్యశః ॥ 

మహేంద్ర మలయాది పర్వతములు గల దేశమునకు దక్షిణా పధమని 
పేరు. ఈ దక్షిణాపధము ఆంధ్ర, ద్రమిడ, ఆంధ్ర మహారాష్ర్రాది ప్రాంతాలతో 
కూడినట్టిది. దీని కుత్తరమున వింధ్య పర్వతములు, దక్షిణమున సముద్రమును 
హద్దులు. అట్టి దక్షిణ భారత మందలి జనులు పలు విధములైన నృత్యగీత 
వాద్యములతో దాక్షిణాత్యమని ప్రసిద్ధిగాంచిన 'కైశికీవృత్తి' యందు నాట్యము 
చేయుదురు. ఈ శ్లోకమున గల 'వైణ్లాయను దానికి కృష్ణవేణి, పెన్నా తీరవాసులని 
అభినవ గుష్తాచార్యులు తమ వ్యాఖ్యానములో తెల్పియున్నారు. ఈ ప్రదేశమంతయూ 
ఆంధ్రదేశంలో నున్నది. 'ఆంధ్ర మహారాష్ట అనే పదాన్ని “16 8౦24౧64012 
0016) అని శ్రీ మనోమోహన్‌ఘోష్‌ అనువదించారు. 


న్స 
ఆంధ్రుల నాట్యకళ 


జక్కుల పురంధ్రి 


సీ; _ కోణాగ్ర సంఘర్ష ఘుమ ఘుమ ధ్వనితార 


కంఠ స్వరంబుతో గారవింప 
మసిబొట్ట బోనాన నసలు కొల్పిన కన్ను 
కొడుపుచే దాటించు నెడప దడప 
(శ్రుతికి నుత్కర్షంబు జూపగ వలయుచో 
జెవిత్రాడు బిగియించు జీవగట్టి 
గిల్కు గిల్కున మోయు కింకిణీ గుచ్చంబు 
తాళమానంబుతో మేళవింప 


తే _ రాగమున నుండి లంఘించు రాగమునకు 
నురమయూరు ద్వయంబుపై నొత్తిగిల్లి 
కామవల్లీ మహాలక్ష్మి కైటభారి 
వలపుబాడుచు వచ్చె జక్కుల పురంధ్రి. 


3 
ఆంధ్రుల నాట్యకళ 


తెనుగుదేశం -శా స్రీయనృత్యకళ 


పాకాల 


నట్టువ మేళము నాట్యమేళము 
(ప్రీలు ప్రదర్శించు (పురుషులు ప్రదర్శించు 
నర్తన రీతి) నర్తన రీతి) 
నట్టువ మేళము 
ఆలయ కచ్చేరీ భాగవత 
సంప్రదాయము సంప్రదాయము సంప్రదాయము 
(ఆగమ నర్తనములు) (భరత నాట్యము) (కలాపములు 
(వైశ, వైష్ణవ రీతులు) భామా కలాపము 
గొల్ల కలాపము) 
నాట్య మేళము 
యక్షగానము వీధి నాటకము వీధి భాగవతము 
భామా కలాపం 
గొల్ల కలాపం 
దాదినమ్మ ఇత్యాదులు 


పగటి వేషములు 


ఆంధ్రుల నాట్యకళ 
కచ్చేరీ పదతి 
థి 
తాందవము లాస్యము 
నాం. చనానననలు! 
నృత్తము నృత్యము అభినయము 
ఆంధ్రప్రదేశ నర్తన రీతులు 

నాల్‌ సనా ననన ను 
ఆలయ కచ్చేరీ భాగవత రీతి జానపద గిరిజన 
నర్తనము నాట్యము నృత్యములు నృత్యములు 
(స్త్రీలు) (ప్రీలు) (స్రీలు) (బృంద (బృంద 


(పురుషులు) నృతత్యములు) _ (నృత్యములు) 


ఆంధ్రుల నాట్యకళ 


ఆంధ్రుల నాట్యకళ 


అతి ప్రాచీన కాలం నుండి తెనుగునాడులో శాస్త్రీయ నృత్యకళ రెండు రీతులుగా 
పెంపొంది ప్రచారములోనికి వచ్చినది-స్త్రీలచే ప్రదర్శింపబడే లాస్య నర్తనము, 
పురుషులచే ప్రదర్శింపబడే తాండవ నర్తనము. లాస్య నర్తనరీతి నట్టువ 
మేళమనబడును. తాండవ రీతి నాట్య మేళ మనబడును. లాస్యము స్త్రీలచే ప్రదర్శింప 
బడినదగుటచే సుందరము, సుకుమారము కోమలము, లలితముగా నుండెడి అంగ 
విన్యాసములతో హావభావ ప్రకటనతో కూడి యుండును. ఈ నర్తన రీతి కైళికీ 
వృత్తి ప్రాధాన్యం కలిగి ఉండును. శృంగారము ప్రధానరసమై, దాని శాఖలుగా 
ఇతర రసములతో శోభించే నర్తనము కైళికీ వృత్తిలో నుండును. ఆరభటి వృత్తి 
ప్రాధాన్యం గల్లినట్టిది తాండవము. వీర , రౌద్ర, బీభత్స, భయానక రసములు 
పోషింపబడుతూ చేయబడే నర్తనము ఆరభటిలో గాంచుదుము. 


ప్రీలు ప్రదర్శించే నర్తనము ఏకపాత్ర కేళికగా రూపొందినది. ఒక నర్తకి 
సభలో నిల్చి నృత్య అభినయములు ప్రదర్శించుట ఏక పాత్ర సంప్రదాయములో 
విశేషము. 


బహుపాత్ర నృత్య నాటక శైలి, నాట్యమేళము, వీరు రామాయణ, భారత, 
భాగవతాది కథలను బహుపాత్రల ప్రవేశముతో నృత్య నాటకములుగా ప్రదర్శింతురు. 


ఈ రెండు సంప్రదాయములకు భరతుని నాట్యశాస్త్రము, నందికేశుని అభినయ 
దర్పణము, భరతార్ణవము ఆధార (గ్రంథములు. ఆ [గ్రంథముల ఆధారములతో 
ఆయా సంప్రదాయాలకు కావలసిన అంశములను మాత్రము తీసి, రెండు 
సంప్రదాయాలను ప్రాచీన కళావేత్తలు రూపొందించినారు. హస్తములు, ముద్రాఖి 
నయము ఎక్కువగా నందికేశుని అభినయ దర్పణముపై ఆధారపడి ఈ రెండు 
పద్ధతులందు రూపొందినది. నాట్యమేళము బహుపాత్రలతో కూడిన నృత్య నాటకము. 
భరతుని నాట్యశాస్త్రము ముఖ్యంగా నాటక కళను గూర్చి తెలుపునట్టిది. నాటకము 
(నృత్య నాటకము) లో వివిధ పాత్రలు ఎట్లు వర్తించవలెను, హావభావములు ఎటు 


6 
ఆంధ్రుల నాట్యకళ 


ప్రదర్శించవలెను, గతిగమన భేదములు, ఆంగిక సాత్వికములు, ప్రీ పాత్రలు, పురుష 
పాత్రలు ఉదాత్తమైన పాత్రలు, నీచపాత్రలు, వీనిని అభినయించే వివరములన్నీ 
అందు తెల్పబడినవి గనుక నాట్యమేళ సంప్రదాయం ఒక శాప్రీయ కళారూపంగా 
రూపొందుటకు నాట్యశాస్తము ఎంతో ఉపయోగపడినది. అట్లే ఏక పాత్ర నర్తన 
రీతిలో వృత్త నృత్యములు ప్రత్యేక కళాఖండాలుగా తీర్చిదిద్దుటకు నందికేశుని 
భరతార్ణవము ఆధారమైనది. భరతార్ణవములోని శృంగ నర్తనము, చారి అలంకారముల 
ననుసరించే నేటి కాలంలో కర్నాటక కచ్చేరీ నర్తనము భరత నాట్యము లోని 
శుద్ధనృత్తము నృత్యము వేరు వేరు కళాఖండములుగా రూపొందినవి. నందికేశుడు 
ఆంధ్రుదని పండితుల అభిప్రాయము. ఈతని అభినయ దర్పణము (భరతార్ణవమునకు 
సంక్షిప్త రూపము) ఆంధ్ర, తమిళ, కర్టాటకాది దాక్షిణాత్య కళాకారులకే గాక 
యావద్భారత దేశ నృత్య కళాకారుల పాలిట భగవద్గీతగా శోభిల్లుచున్నది. 


శాప్రీయ నృత్యకళ మార్గ, దేశి అని రెండు విధములు. పూర్తిగా శాస్తముపై 
ఆధారపడి, రూపొందించ బడిన, చారీ రేచకములు, కరణాంగ హారములు మండల 
ప్లవనాదులు, గతిభేదములు, గల్లినట్టి నర్తనము మార్గ పద్ధతికి చెందినట్టిది. 


ఈ నర్తనము పూర్వకాలములో ఆలయములందు పూజా సమయములందు 
వివిధ దేవతల స్తోత్రపరంగా విధిగా ప్రదర్శింపబడేది. ఇట్టి నర్తనములన్నీ ఆగమ 
శాస్త్రములందు తెల్పబడినట్టివి. నాట్య శాస్త్రముల ననుసరించి రూపొందించబడిన 
కళా విశేషములు ఇవి. 


శాస్త్రము ఆధారముతో ఆయా ప్రాంతముల పాలించు ప్రభువుల, నాగరికుల 
అభిరుచుల ననుసరించి రూపొందినట్టివి “దేశి” నర్తనములు. ఈ నర్తన రీతికి 
శాస్త్రము ఆధారమైననూ, తరచూ ఇందు అనేకములైన మార్పులు కల్గుతూ వచ్చినవి. 
పాలించు ప్రభువులు శైవులైన శివగాధలకు సంబంధించిన ఇతివృత్తము ప్రాధాన్యము 
వహించి కళాన్యాసము లుండెడివి. అట్లే వైష్ణవ మతాభిమానులైన ప్రభువుల కాలంలో 
భాగవత కధలు అభిమానించబడినవి. ఈ తీరున ఈ దేశ కళారీతి అనేక 


/ 
ఆంధ్రుల నాట్యకళ 


శాఖోపశాఖలుగా విస్తరించి అభివృద్ధి గాంచినది. ఒక్కొక్క ప్రభువు కాలంలో నృత్తము, 
మరొక్క ప్రభువు కాలంలో నృత్యము, కృష్ణభక్తి విరివిగా ప్రచారమందున్న కాలంలో 
అభినయము విశిష్ట కళాఖండములుగా రూపొందినవి. మార్గ నర్తనము అట్లుగాక 


యు. ఈ లు అనే ఎ త్ల తరణ వం కస మ ప ఈ త్‌ 


106 ఆంధ్రదేశంలో శిల్పకళా వైభవం 
శివలింగం సర్ప పడగ క్రింది వున్నట్లు తొలచబడింది. సరిగ్గా ఈ లింగానికి 
ఎదురుగా ఊరి వెలుపల పెద్ద నంది విగ్రహం వున్నది. ఆంధ్రదేశంలో 
"అన్ని నందులకన్నా ఈ నంది అతి పెద్దది. ఇది తంజావూరు నందిని పోలి 
వుంటుంది. లేపాక్షి క్షేత్రానికి ఈ నంది ప్రత్యేకతను తీసుకు వచ్చింది. ఈ 
నందిపై కవులు పద్యాలు గూడా వ్రాశారు. లేపాక్షి బసవయ్య, లేచి రావయ్యా 
అనే పాట బహుళ ప్రచారం పొందింది. 


ఈవిధంగా చాళుక్య యుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం 
వరకు ఆంధ్రదేశపు శిల్పకళ అనేక శైలులతో అభివృద్ధి చెంది ఆంధ్రదేశాన్ని 
దేదీప్యమానంగా వెలిగించింది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత 
శిల్పకళా ప్రగతి ఆగిపోయింది. కారణమేమనగా ఆంధ్రదేశం ముస్లింల 
పరమై పోయింది. హిందూ రాజ్యాలు పోయాయి. దానితో హిందూ శిల్చ్పకళను 
పోషించే నాథుడు లేకుండా పోయాడు. ఆ తరువాతయే నూతన శైలి రాలేదు. 
ఈనాడు ఎవరైనా దేవాలయం నిర్మిస్తే చాళుక్యయుగం నుండి విజయనగర 
యుగం వరకు వికాసం చెందిన ఏదో ఒక శైలితో నిర్మిస్తారే తప్ప నూతన 
శైలి లేదు. 


సనా 


'ఈ౨ య్‌ జా 


సేనాపతి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని బావమరిది ఆయన. నాట్యకళను 
గుండయామాత్యుడనే నాట్యాచార్యుని వద్ద అభ్యసించి స్వయంగా ఆడి, పాడి, 
అనుభవము నంపాదించి ఆనాటి వరకూ ప్రచారములో నున్న అనేక 
నాట్యశాస్తములను పరిశోధించి, శాస్త్ర సంప్రదాయములను సమన్వయపరచి, తన 


రి 
ఆంధ్రుల నాట్యకళ 


అనుభవములను జోడించి నృత్త రత్నావళిని రచన చేసియున్నాడు. అందులో ఆనాటి 
ఆంధ్రదేశంలోని ఎన్నో కళారీతుల గూర్చి చర్చించి యున్నాడు. తాను స్వయంగా 
నర్తకుడగుట వలన కేళికలో వివిధ నర్తనములందు ప్రయోగించవలసిన జతులు, 
యతులు, మృదంగ శబ్దజాలములను వేరొక (గ్రంథము 'గీత రత్నావళి యందు 
పేర్కొన్నాడు. కాని మన దురదృష్టవశాత్తు ఆ [గ్రంధము లభ్యము కాలేదు. అదియే 
దొరికియుండిన జాయప పేర్కొన్న నృత్యములన్నీ ఆ కాలములో వారు ఆడిన విధముగా 
ప్రదర్శించే అవకాశముండెడిది. 


సంస్కృతము రాజ భాషగా ఉండిన కాలంలో, భారత దేశమంతటా శాస్త్రీయ 
నృత్యకళ ఒకే రీతిగా అభివృద్ధి చెందినది. ఆ భాష ప్రాముఖ్యము తగ్గి, ప్రాంతీయ 
భాషలు అభివృద్ధి చెందుతూ వచ్చినప్పుడు ఆయా భాషలు, నుడికారము, ఆ భాషను 
మాట్లాడే ప్రజల అభిరుచులు, ఆయా ప్రాంతీయుల ఆచార వ్యవహారముల ననుసరించి 
నృత్య సంగీతాలలో పెక్కు మార్పులు గల్లినవి. అదే అనేక సంప్రదాయాలకు దారి 
తీసింది. నేటి కాలంలో భారతదేశ మంతటా ప్రచారములోనికి వచ్చిన అనేక నర్తన 
రీతులు ఈ విధముగా అభివృద్ధి చెంది, ప్రచారము లోనికి వచ్చిన '“లోకధర్శి, 'దేశి 
కళారూపములే. 


వింధ్య పర్వతములకు దక్షిణాన తెనుగు భాష సాంస్కృతిక, సంగీత భాషగా 
కళావేత్తలు, విద్వాంసులచే కనుగొనబడి, గుర్తించబడినది. కనుకనే, ఆ భాషయందే 
నృత్య సంగీత రచనలు అనేకములు చేయబడినవి. తెనుగు భాష ప్రాముఖ్యము 
హెచ్చినది. దక్షిణ భరతావనిలోని యితర ప్రాంతాల కళావేత్తలు గూడా తెనుగు 
భాషయందే అనేక రచనలు చేసినారు. అందువల్లనే నేటికి దక్షిణా పథమంతటా 
తెనుగు పాటయే వింటాము. తెనుగు ఆటయే చూస్తాము. ఈ మార్పులను గూర్చి 
మనకు విపులంగా తెల్పే నృత్య శాస్త్రము శారదేవుని 'సంగీత రత్నాకరము”, అతడు 
దేవగిరి యాదవ రాజుల కాలంలో వారి ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నాడు. అప్పటికి 
భారతీయ నృత్య కళ ఉత్తర దక్షిణ దేశ నృత్య కళలుగా పూర్తిగా రెండు రీతులుగా 
రూపొందుటయే గాక, అనేక దేశీయ రూపాలుగా కూడా పెంపొందినది. మన 


9 
ఆంధ్రుల నాట్యకళ 


నృత్య (గ్రంథాలలో ముఖ్యంగా జాయప రచనలో “గొండ్షి నర్తనము గూర్చి 
చదువుతాము. ఈ గొండ్లి నర్తనము గూర్చి అనేకులు అనేక విధాలుగా వ్యాఖ్యానించి 
యున్నారు. '“గొండ్లి కుండలి నర్తనమని కొర్దదరు, బృంద నర్తనమని మరికొందరు 
తెల్పియున్నారు. జాయప భిల్ల జాతికి చెందిన స్త్రీ నర్తనమని తెల్పినారు. 


గోండులు అతి ప్రాచీన ద్రావిడ తెగకు చెందినవారు. వీరి సంస్కృతి, నాగరికత 
ఒక విశిష్టతగల్లి నట్టిది. మధ్యప్రదేశ్‌లో ఈ గోండులు అనేక సంస్థానములను 
స్థాపించి పాలించినారు. గోండులు పాలించిన ప్రదేశం “గోండ్వానా” ముప్పది ఆరు 
కోటలతో కూడిన ప్రాంతము. గనుక దీనిని 'ఛత్తీస్‌ ఘర్‌ అని కూడా పిలుతురు. 
మహారాణి దుర్గావతి ఈ తెగకు చెందిన వీర నారీమణి-గోండు రాజులు నృత్య 
సంగీతప్రియులు. గోండ్వానా, ఆంధ్రదేశాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతము. చాందా, 
సిరువంచ, బస్తరు మొదలైన సంస్థానముల ప్రభువులు గోండ్వానా రాజ వంశీయులే. 
వీరి ఆస్థానముల లోని 'కేళలీకాా రూపము “గొండి అయి యుండును. అది ఏక 
పాత్ర నృత్య కేళిక. తెనుగు నాడు నుండి కళావేత్తలు ఆ సంస్థానముల దర్శించినప్పుడు 
ఆ నృత్య రీతిని దర్శించే అవకాశము కలిగి ఉండును. ఆ నృత్యమును జూచి 
ముగ్గుల, అదొక దేశీయ కళా రూపంగా మన నాట్య [గ్రంథాలలో పేర్కొన్నారు. 


తెనుగు దేశంలో పెంపొందిన నృత్యకళను గూర్చి వివరంగా తెలిసికోవలెనన్న 
ఈ దేశములో వెలిసిన మతముల గూర్చి గూడా తెలిసికొనుట చాలా అవసరం. 
ప్రాచీన కాలంలో మతానికి కళలకు చాలా దగ్గర సంబంధముండినది. మతముపై 
ఆధారపడిన సంస్కృతి పెంపొందినది. ఆలయాలు సాంస్కృతిక నిలయాలైనవి. ఆదిలో 
వైదిక మతము వ్యాప్తిలో నున్నప్పుడు యజ్ఞయాగాది క్రతువులందు నృత్య సంగీతములు 
ఒక భాగమై ఉండినవి. వివిధ దేవతలను నృత్య ,సంగీతములతో స్తోత్రము చేసి 
ఆనందపరిచేవారు. యజ్ఞాయాగాది సమయములందు యువతులు సర్వలంకార 
శోభితలై వీజాగానము చేయుచుండగా, చక్కని దేహసౌష్టవముగల యువతులు వీరరస 
మొలుకునట్లు నర్తనమాడేవారు. పంచభూతముల ఆరాధనకు సంబంధించిన అనేక 
శుద్ధ వృత్తములుందేవి. అందుకొన్ని నేటికి మనకు మిగిలియున్నవి. ఇవి మంత్రశాస్త్ర, 


10 
ఆంధ్రుల నాట్యకళ 
బీజాక్షర శబ్బజాలములతో మిళితమై మృదంగ జతులు వీటిని మార్దంగికులు 


వాయించుచుండగా ఆయా దేవతలకు సంబంధించిన కరణములు నర్తకులు 
ప్రదర్శించేవారు. 


వేద మతము తరువాత బౌద్ధము, జైనము తెనుగు దేశంలో విశేషంగా 
ప్రచారము లోనికి వచ్చినవి. అనేక మంది నాగరికులు తమ బిడ్డలకు నృత్య 
సంగీతములు నేర్చి, బుద్ధ దేవుని ఆరాధించు నిమిత్తం వారిని ఆలయాలకు 
సమర్పించినట్లు చరిత్రలందు కన్పించుచున్నది. ఆంధ్రలో మహాయాన బౌద్ధము 
విశేష ప్రజాదరణ పొందినది. అనేక ఆరామాలు, స్టూపాలు వెలసినవి. అచ్చట 
నృత్య గానములు బుద్ధ దేవుని ఆరాధనలో ఒక భాగముగా ఉండినవి. బౌద్ధ 
స్థూపములందలి సుందర శిల్పము, నృత్య భంగిమలు తిలకించినప్పుడు ఆనాటి 
ఆంధ్రుల నృత్యకళా విశిష్టత తెలిసికోగలము. శాతవాహన, ఇక్ష్వాక రాజుల చరిత్రలు 
మనం చదివిన అందు నృత్య కేళికలకు సంబంధించిన అనేక అంశముల గూర్చి 
తెలియును. హాలుని గాథా సప్తశతి, గుణాధ్యుని బృహత్మథలో ఎన్నో నృత్యానికి 
సంబంధించిన సన్నివేశాలు వర్ణించబడి యున్నవి. బౌద్ధము కొన్ని శతాబ్దములు 
మాత్రమే మన దేశంలో ఉండి, తరువాత తూర్పు దేశాలకు వెళ్ళిపోయినది. జైనము 
అట్లుగాక కాకతీయుల కాలము నాటి వరకూ మన దేశంలో విరివిగా 
ప్రచారమందుండినది. చోళులు, చాళుక్యులు కొందరు జైన మతాభిమానులై 
నృత్యకళను పోషించారు, ప్రోత్సహించారు. వారి ఆస్థానములందు నర్తకీ మణులుం 
డేవారు. 10,11 శతాబ్దాలలో జైన మతము, నృత్య కళకు సంబంధించిన అనేక 
[గ్రంథాలు గుజరాతి, కన్నడ భాషలందు మిగిలియున్నవి. జైనము ఆంధ్ర దేశములో 
ప్రస్తుతకాలంలో లేకపోయిననూ, గుజరాతు, కర్నాటక దేశములందు నేటికి ప్రసిద్ధ 
మతముగా ప్రచారమందున్నది. ఆనాటి జైనమత [గ్రంథాలలో అనేక నృత్య భంగిమలు, 
స్థానకములు, నర్తన రీతులు చిత్రింపబడి యున్నవి. ఆ చిత్రములను పరిశోధించిన 
అందలి కరణ, చారీ, అంగహారముల వర్ణనలు, జాయప నృత్త రత్నావళి రచన 
తీరు ఒకే రీతిగా కన్పట్టును. ఆ గ్రంథాల ద్వారా ఆ కాలంలో ఆంధ్రలో జైన 


క్ష 
ఆంధ్రుల నాట్యకళ 


మతస్థులు ఆరాధించిన నృత్య రీతులను గూర్చి పూర్తిగా తెలుసుకొనే అవకాశము 
గలదు. జైనముతో పాటు శైవము వీర శైవము ఎక్కువగా ప్రచారములోనికి వచ్చినవి. 
శివుడు వీరి ఆరాధ్య దైవమగుటచే శివుని పూజలో శైవులు అనేక విధములైన 
నర్తనములు చేసేవారు. ఆలయాలలో ప్రత్యేక నృత్య మంటపములు వెలసినవి. శివ 
లీలలకు, శివతాండవమునకు సంబంధించిన అనేక నృత్యములు వీరు చేసేవారు. 


కాకతీయుల కాలంలో ముఖ్యంగా పశుపతి సంప్రదాయము మన దేశంలో 
ఎక్కువగా ప్రచారమందుండినది. శైవ వీరులు దినమున ఆరు పర్యాయములు శివుని 
నృత్య గానములతో ఆరాధించేవారు. 'శివప్రియము” వారి ప్రత్యేక నర్తనము. 
“ఊర్చతాండవము శివరాత్రి నాడు లింగోద్భృవకాలంలో ప్రత్యేకంగా ప్రదర్శించేవారు. 
ఈ తీరున ఎన్నో విధములైన శాస్త్రీయ నర్తనములు శివారాధనలో ప్రదర్శింపబడేవి. 


ఆనాడు ప్రచారమందున్న నర్తన రీతులను గూర్చి పండితారాధ్య చరిత్ర, 
బసవపురాణములందు వివరముగా చర్చింపబడి యున్నది. క్రీడాఖిరామంలో 
కాకతీయుల కళావైభవము గూర్చి వర్ణించబడినది. శ్రీనాథకవి కాశీఖండము, భీమేశ్వర 
పురాణము, పల్నాటి వీరచరిత్రములందు ఆలయ నర్తనములు, ఆస్థాన కేళికలు, 
సామాన్య ప్రజల నృత్య వినోదములను గూర్చి వివరంగా వర్ణించియున్నారు. 


శైవము తరువాత మన దేశంలో ప్రచారములోనికి వచ్చిన మతము వైష్ణవము, 
వీర వైష్ణవము. 

వీర వైష్ణవ ప్రభావములో విష్ణుదేవుని నరసింహావతారమును పూజించుట 
ఎక్కువగా ప్రచారము లోనికి వచ్చినది. నరసింహుడు ఉగ్ర స్వరూపుడు. సింహాచలము, 
అహోబిలము, యాదగిరిగుట్ట మొదలైన చోట్ల నరసింహునికి ఆలయములు 
వెలసినవి. నరసింహుని ప్రణయ లీలలు వర్ణించు “చెంచులక్ష్మి కథకు ప్రాముఖ్యము 
వచ్చినది. విష్ణు సంబంధమైన కథలకు ప్రచారము విరివిగా జరిగినది. ఇచ్చట ఒక 
విశేషము తెల్పవలసి వున్నది. విష్ణువు స్వర్గాన్ని వదలి భూలోకానికి వచ్చి, రెండు 


ల! జు జ ఛి వ 
పర్యాయములు భూలోక వనితలను (ప్రేమించి పెండ్లాడినట్లు పురాణములు 


కేల 
ఆంధ్రుల నాట్యకళ 


తెల్పుచున్నవి. ఆ యిరువురు తెనుగువారి ఆడు బిడ్డలే. 
నరసింహ రూపంలో వివాహమాడిన “చెంచులక్ష్మి తెనుగు వనిత, చెంచు 
రాజు కుమార్తె. 


శ్రీనివాస రూపంలో ఉండి, వెంకటేశ్వరుడై వెలిసిన విష్ణువును పెండ్లాడిన 
పద్మావతి నగరి సంస్థాన రాజకుమార్తె. నగరి సంస్థానము చిత్తూరు జిల్లాలో 
ఉన్నది. 


వీర శైవము, వీర వైష్ణవము మధ్య తరుచు తగాదాలు పెరిగి, అది దేశంలో 
అశాంతికి దారితీసిన సమయములో శైవ, వైష్ణవముల మధ్య సామరస్యము 
కుదుర్చుటకు గాను విశేష కృషి సల్పిన శాంతి దూతలు పల్నాటికి చెందిన 
బ్రహ్మనాయుడు. నెల్లూరి సీమకు చెందిన తిక్కన, వీరు హరిహరనాధ మతము 
స్థాపించి శివకేశవు లొక్కటే అని మత సామరస్యం కుదుర్చుటకు పాటు పడినారు. 
దానికి చిహ్నంగా మాచెర్లలో చెన్నకేశ్వరుని ఆలయ ప్రాంగణంలో వీరభద్రుని ఆలయం 
వెలసినది. ఆ కాలంలోని నర్తనము గూర్చి పల్నాటి వీరచరిత్రలో ముగ్ధసంగవ్వ 
కథలో వివరముగా వర్ణింపబడినది. తిక్కన మహాభారత విరాటపర్వములో ఆనాడు 
మన దేశంలో ప్రచారంలో నున్నట్టి దేశి నర్తనముల గూర్చి వర్ణించినాడు. ఈ 
హరిహర మతము మన దేశంలో నేడు కన్చించక పోయిననూ, కంబోడియా మొదలైన 
దేశాలలో వ్యాప్తి చెందినది. అచ్చటి ఆలయ శిల్పాలలో హరిహరునకు సంబంధించిన 
ప్రత్యేక శిల్పముండుట విశేషము. 


కాకతీయుల తరువాత వైష్ణవ మతాభిమానులైన విజయనగర రాజుల కాలం 
మన కళలకు స్వర్ణయుగము. వారి కాలంలో. నృత్య సంగీతాలు విశేషంగా 
ఆదరించబడినవి. రాయల రాజమహలులో ప్రత్యేక నృత్యమందిర ముండినది. అందు 
శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన అనేక భంగిమలుండినవి. నర్తకీ జనము ఆ 
మందిరములో నృత్య సాధన జేసెడివారు. రాజులు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము 
వసంతోత్సవములు జేసెడివారు. ఆ సమయములో వారి సామ్రాజ్యములోని అన్ని 


13 
ఆంధ్రుల నాట్యకళ 


ప్రాంతాల నుండి కళాకారులు రాజధానీ నగరానికి వచ్చి తమ పాండిత్యము ప్రదర్శించి 
సత్కారము పొందేవారు. ఈ కాలంలో విష్ణు పురాణము, భాగవత కథలకు విశేష 
ప్రచారము కల్గినది. 


శ్రీకృష్ణ దేవరాయని ఆస్థానములోని అష్టదిగ్గజాల ప్రబంధ రచనలు చదివిన 
అందు నృత్యానికి సంబంధించిన ఎన్నో వర్ణనలు మనకు కన్పట్టును. కొండవీటి 
నేలిన రెడ్డిరాజులు గూడా విశేషంగా నృత్యకళను పోషించారు. కుమారగిరి ప్రభువు 
నృత్యకళపై ఒక ప్రత్యేక రచన 'వసంతరాజీయి” మను పేరుతో చేసినాడు. కాని ఆ 
రచన మనకు లభ్యం కాలేదు. విజయనగర సామ్రాజ్య పతనముతో ఆంధ్రుల కళాలక్ష్మి 
తంజావూరుకు తరలి వెళ్ళినది. ఆంధ్రదేశం చిన్న చిన్న జమీందారీ ప్రాంతాలుగా 
విభజింపబడి పాలింపబడినది. తంజావూరును పాలించిన నాయక రాజులు 
విష్ణుభక్తులు. వారి ఆస్థానములో అనేక మంది కవులు, కవయిత్రులు 
ఉండినారు. అనేక విధములైన నాట్యరీతులు ప్రచారము లోనికి వచ్చినవి. 
యక్షగానము ఒక విశిష్ట కళారూపంగా పెంపొంది ఆదరించబడినది. ఆస్థానకవులు, 
కవయిత్రులే గాక రాజులు గూడా యక్షగాన రచనలు చేసినారు. మధురనాయక 
రాజుల ఆస్థానములో గూడా నృత్య సంగీతములు విశేషంగా అభివృద్ధి గాంచినవి. 
నాయక రాజుల తరువాత తంజావూరును పాలించిన వారు మహారాష్ట ప్రభువులు. 
వారి మాతృభాష మరాఠీ అయిననూ, తెనుగుభాష యొక్క మాధుర్యానికి ముగ్గులై 
ఆ భాషనే ఆస్థాన భాషగా స్వీకరించుటయే గాక, ఆ భాషను తాము అభ్యసించి, 
అందులో అనేక యక్షగానములు రచించినారు. 


వల్లభాచార్యుని అవతారముతో మన దేశంలో కృష్ణభక్తి, మధురభక్తి 
సంప్రదాయము ప్రచారము లోనికి వచ్చినది. మాధవునికి ఆలయాలు గోపాల, 
వేణుగోపాల రూపంలో వెలిసినవి. రాధా మాధవ ప్రణయ లీలలు మధుర కావ్యాలుగా 
రచించబడినవి. భాగవత కథలు విశేషంగా ప్రచారము లోనికి వచ్చినవి. రాధా 
మాధవ ప్రణయ లీలలు, విరహ వియోగాలు ఖండకావ్యాలుగా రచన చేయబడి 


ఆంధ్రుల నాట్యకళ 
అభినయించబడినవి. నాటి నుండి సాత్వికా ఖినయము ఒక ప్రత్యేక కళగా అభివృద్ది 
చెందినది. 


అటుపై మన దేశంలో వ్యాప్తమైన మతము-ఇస్తాం. ఇస్తాంకు చెందిన 
పాదుషాలు గోల్కొండ రాజధానిగా సామ్రాజ్యాన్ని నెలకొల్పి పాలించారు. వారు 
తెనుగు భాషను, సంస్కృతిని ఆదరించారు. వారి ఆస్థానములందు ఎందరో నర్తకీ 
మణులున్నారు. పాదుషాల కాలంలో హైందవ సంపద్రాయ కళలు వారి యొక్క 
అభిరుచుల ననుసరించి పోషింపబడినవి. అంతేకాక అందొక పాదుషా సంస్కృతంలో 
అలంకార శాస్త్ర రచన చేయుట ఒక విశేషం. గోల్కొండ పాదుషాల తరువాత ఈ 
ప్రాంతాన్ని నిజాములు పాలించారు. వారి దివాణములో నర్తనము చేసే వారికి 
నృత్య కళలో శిక్షణ నిచ్చుటకు లక్సో, బెథ్‌ ప్రాంతాల నుంచి కొందరు మహమ్మదీయ 
నాట్యాచార్యులను రప్పించి పోషించారు. వారి కథక్‌ నర్తనం నేర్చేవారు. ఆ వంశాలకు 
చెందిన నాట్యాచార్యుడు ఖాజా భక్ష వారు 80 సంవత్సరాలు జీవించి మూడు 
సంవత్సరాల క్రితం కాలం చేశారు. 


వారి తరువాత వచ్చిన వారు ఆంగ్లేయులు. వారు క్రైస్తవ ప్రభువులు-వారికి 
మన సంస్కృతిలో సంబంధం లేకుండినది. వారి కాలంలో ఆంధ్రలో ఉండిన అనేక 
చిన్న జమీందారులు, స్వదేశీ సంస్థానాధిపతులు నృత్య కళను అభివృద్ధి పరిచారు. 
కళాకారులను పోషించారు. బొబ్బిలి, పిఠాపురము, నూజివీడు, కొల్లాపురము, 
వేంకటగిరి, కాళహస్తి మొదలైన సంస్థానముల నేలిన ప్రభువులు వెలమదొరలు. 
విజయనగరము, పెద్దాపురము, తుని, మొగల్తుర్రు, కార్వేటినగరము మొదలైన 
సంన్థానముల రాజులు క్షత్రియులు. గద్వాల సంస్థానాధిపతులు రెడ్డి రాజులు. చల్లపల్లి, 
ముక్త్యాల, జయంతిపురం వారు కమ్మవారు. వీరందరూ నృత్య సంగీత కళలను 
పోషించారు. బొబ్బిలి ఆస్థానములో రాజ నర్తకీ మణులు కేళిక చేసేవారు. 
ఆలయాలలో నృత్య పూజ ఉన్నది. సామాన్య ప్రజల కొరకు భాగవత కళ వృద్ధి 
జెందినది. 


15 
ఆంధ్రుల నాట్యకళ 


విజయనగర గజపతులు కచ్చేరీ కర్నాటక నర్తనమును, భాగవత కళను 
మాత్రమేగాక హిందూస్సానీ సంగీతమును, ఉత్తరాది నర్తన రీతులను గూడా 
పోషించారు. పిఠాపురము జమీందారీ ప్రాంతమేగాక ప్రసిద్ధ తీర్థయాత్రా స్థలము. 
అచ్చట వెలసిన కుక్కుటేశ్వరుని ఆలయమందు, కుంతీ మాధవుని కోవెల యందు 
నృత్య పూజ ఉండినది. సామాన్య ప్రజల అభిమాన కళ అయిన భాగవత నర్తనము 
వృద్ధి చెందినది. కర్నాటక కచ్చేరీ నర్తనంగా, విశిష్ట కళా రూపంగా పెంపొందినది. 
పెద్దాపురము సంస్థానములో ముఖ్యంగా కచ్చేరీ నర్తనము వృద్ధి గాంచినది. నూజివీడు 
ప్రభువుల కళా పోషకులే గాక అందొకరు జయదేవుని గీతగోవిందము, నారాయణ 
తీర్థుల వారి కృష్ణలీలా తరంగిణిని సంస్కృత ప్రబంధ యక్షగానాలకు తెనుగు రచనలు 
చేసి ప్రచారములోనికి తెచ్చినారు. 


శ్రీకాళహస్సి ప్రసిద్ధ క్షేత్రమగుటచే శైవాగమానికి సంబంధించిన నృత్యకళ 
అచ్చట అభివృద్ధి చెందినది. రాజాస్థానములో కచ్చేరీ కర్నాటక నర్తనంగా 
పోషింపబడినది. 


వేంకటగిరి ప్రభువులు ఆస్థానములో ఎందరో నాట్యాచార్యులుందేవారు. ఆ 
ప్రభువులు ఉత్తర హిందూసానీ నృత్య సంగితాలను గూడా పోషించారు. దేశంలోని 
అన్ని ప్రాంతాల నాట్యాచార్యులను సమావేశపరచి 'సభారంజని అనే నాట్యగ్రంథాన్ని 
ఈ ప్రభువులు రచన చేశారు. అందు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వికసించిన 
శాప్రీయ నృత్యకళా రీతుల గూర్చి వివరించబడినది. కార్వేటి నగర రాజుల 
ఆస్థానములో ఉండిన గోవిందసామయ్య కొన్ని అపూర్వమైన వర్ణములు, నృత్యకళకు 
అలంకార మనదగినట్టివి రచన చేసినాడు. వీరి సంస్థానములోని సారంగపాణి 
అనే కవి, ఆ రాజుల ఇలువేల్పు వేణుగోపాలునిపై పదముల రచన చేసినాడు. 
తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయములో శైవాగమము ననుసరించిన 
నృత్యపూజను ఈ ప్రభువులు ఏర్పాటు చేశారు. 


గద్వాల భూపాలుని ఆస్థానములో శాస్త్రీయ నృత్యకళ పోషింపడినది. సామాన్య 


16 
ఆంధ్రుల నాట్యకళ 


ప్రజల కొరకు వీధి నాటకములు, బయలు ఆటలు ఉండినవి. రెండు అంతస్థుల 
స్టేజి కట్టి, బయలు ఆటలు ఆడుట ఈ ప్రాంతంలోని విశేషం. 


ఈవిధంగా స్వదేశీ సంస్థానాధిపతులు మన దేశంలో నృత్య సంగీత కళలను 
అభివృద్ధి పరిచినారు, పోషించినారు. 


కోననీమలోని అ(గ్రవోరీకులు ముఖ్యంగా, సాత్తికాభినయాన్ని 
అభిమానించుటచే ఆ ప్రాంతములోని కళావేత్తలు విశేషించి అభినయాన్ని ఒక ప్రత్యేక 
కళారూపంగా వృద్ధిపరిచినారు. అట్లే తూర్పు ప్రాంతంలో భూస్వాములు ప్రాచీన 
భాగవత సంపద్రాయ కళను పోషించారు. అంతేకాక కొందరు ఆ కళను స్వయంగా 
అభ్యసించి భాగవత కేళికలందు పాల్గొనుటచే ఆ కళకు విశేష గౌరవం కల్గినది. 


ఆంధ్రదేశంలో అభివృద్ధి జెందిన నృత్యకళను ముఖ్యంగా ఐదు విధములుగా 
విభజింపవచ్చును- 


1 ఆలయ ఆరాధన నర్తనరీతి. 

బి నట్టువమేళము ఆస్థాన నర్తనరీతి. 
3. _ నాట్యమేళము ప్రచార నర్తనరీతి. 
డ్తే జానపద నర్తనములు. 

5. _ గిరిజనుల నర్తనములు. 


[7 


ఆరాధన నర్తన రీతి 


ఆరాధనలో నృత్యకళ అతి ప్రాచీనమైనట్టి, శాప్రీయమైనట్టి కళారూపము. 
ఈ నర్తనము భారతీయ శిల్పులు మన దేశంలోని దేవతలకు ఆలయాలు నిర్మించిన 
నాటికే ఒక ఉత్తమ కళాఖందముగా రూపొందినది. కనుకనే ఆలయాలు సుందర 
కళాఖందములతో, నృత్య భంగిమలతో అలంకరించబడి శోభిల్లుటకు అవకాశము 
గల్గినది. ఆంధ్రలోని ఆలయ నృత్యకళను శైవసంప్రదాయ విష్ణు సంప్రదాయములుగా 
విభజించవచ్చును. ఈ నర్తనములు కూర్చుటకు ఆధారమైనట్టి ముఖ్యమైన 
నాట్యగ్రంథము, 'భరతార్జవము), శైవము, వైఖానసము, పాంచరాత్రము, శాక్తేయము 
అను నాలుగు ఆగమ శాస్తములందు “శాక్తేయము” తప్ప మిగిలిన మూడు శాస్త్రములు 
తెనుగు దేశంలో అనుసరించబడుచున్నవి. దేవి ఆలయములందు కూడ శైవ 
పద్ధతిననుసరించి నృత్యపూజ జరుగుచున్నది. పార్వతీ పరమేశ్వరులు ప్రదర్శించిన 
అనేక నర్తనములలోని ముఖ్యమైన విన్యాసములను ఏర్చి కూర్చి శాస్త్రీయ 
కళాఖందడములుగా వారి శిష్యులు నంది, భృంగి, తండు అనువారలు 
రూపొందించినారు. వాటినే నృత్యకరణములందురు. అవి మొత్తం 108. ఇవి 108 
తాళగతులందు ప్రదర్శింపబడును. ఈ కరణములతో కూడిన నృత్యములే ముఖ్యంగా 
ఆలయములందు పూజా సమయములలో ప్రదర్శింపబడును. శివాలయములందు 
ప్రదర్శించే నర్తనములకు, విష్పాలయములందు ప్రదర్శించే నర్తనములకు కొంత 
తేడా ఉన్నది. 

ఆరాధన సమయములందు ప్రదర్శించే ఈ శుద్ధ నర్తనముగాక ఆలయము 
వెలుపల కళ్యాణ మండపము వద్ద స్వామి కొలువుదీరియుండగా నృత్యకేళిక 
జరుపబడును. ఈ కేళిక నృత్త, నృత్య, అభినయములతో కూడియుండునట్టి వినోదము. 
ఆరాధన నృత్యములు ముఖ్యంగా రసభావములు లేనట్టి, తాళ లయల నాశ్రయించి 
యుండునట్టి హస్తపాద విన్యాసములతో కూడినట్టి శుద్ధ నృత్యరీతులు, కేళికలందు 
నృత్తమేగాక ఆంగికాఖినయ ప్రాధాన్యము గలిగిన నృత్యము, సాత్విక భావ వికాసముతో 


ఆంధ్రుల నాట్యకళ 


186 
ఆంధ్రుల నాట్యకళ 


కూడినట్టి అభినయము కూడ ఉండును. ఈ కేళిక నృత్యముతో ప్రారంభించబడి 
అభినయముతో ముగించుట ఆచారము. కొన్ని ప్రాంతములందు ముగింపునందు 
కూడ నృత్యమాడుట కలదు. 

ఆరాధన నృత్యములందు అనేక అపూర్వ తాళములు, రాగములు, 
ఛందోరీతులు ఉపయోగించబడి ప్రచారములోనికి తేబడినవి. ఆలయ కేళిక 
ననుసరించే రాజుల ఆస్థానములలోని “కచ్చేరి నర్తనము” రూపొందించబడినది. 
ఆలయాల నృత్యకళకు గ్రామ దేవతలకు సంబంధించిన నర్తములన్నీ దేశీ పద్ధతికి 
చెందినట్టివి. గరగలు, వీర నాట్యము, కొలుపు నృత్యములు, అగ్ని తిరుణాళ్ళ 
నృత్యములు మొదలైనవన్నీ జానపద నృత్యకళ నుండి రూపొందిన కళారూపాలు. 
ఆలయ నృత్యకళ యొక్క విశిష్టత 

పూర్వము కొన్ని ప్రత్యేక తెగలకు చెందినవారే, ఊర్వశి సంతతి వారనబడు 
దేవ నర్తకీలు మాత్రము ఆలయాలలో నాట్యము చేయుటకు అర్హత గలిగియుండేవారు. 
వీరికి బాల్యము నుండి నృత్య సంగీతములందు, సంస్కృతాంధ్రము లందేగాక 
ఆగమరీతులందు గూడ శిక్షణ ఇవ్వబడేది; పండితులు పరీక్షించి ఎన్నిక చేసిన 
పిదపనే వారు దైవ సాన్నిధ్యములో నృత్యమాడే అర్హతను సంపాదించేవారు. అన్యులకు 
ఆలయము యొక్క సింహద్వారము దాటి గజ్జె కట్టి నర్తనమాదే అర్జత ఉందేది 
గాదు. ఈ నర్తకీలు ఆలయములందు తప్ప ఇతర చోట్ల నర్తనమాడెడివారుగారు. 
రాజులైనను, రారాజులైనను వీరి నర్తనము చూడవలయునన్న ఆరాధన 
సమయములందు ఆలయములకు వెళ్ళి తిలకించెడివారు. నిరంతరం దైవారాధనలో 
“గుడి సేవలో ఈ కళాకారిణులు ఉత్సవములందు, రాజాస్థానములందు, పండిత 
సభలందు నాట్యమాదేవారు. దేవదాసీల గూర్చి ఆనాటి సంఘంలో ఉన్న విశిష్ట 
భావములు గూర్చి ఈ క్రింది సంఘటన తెల్పుతాను. ద్రాక్షారామం ఆలయంలో 
అమ్మవారి పేరు మాణిక్యాంబ. ఆ ఊరిలో ఆ పేరుతో పూర్వమొక దేవదాసి ఉండి 
స్వామి సేవలో జీవితం గడిపి తరించినదట. ఆ అమ్మవారే ఆ దేవనర్తకి రూపమని, 
ఆ ఊరి పెద్దలు విశ్వసించేవారు. 


10 
ఆంధ్రుల నాట్యకళ 


నాట్యమేళము- ప్రచార నర్తనరితి 


నట్టువ మేళము పూర్తిగా ప్రీల నర్తనరీతియైనట్లు నాట్య మేళము పూర్తిగా 
పురుషుల నృత్య పద్ధతిగా చెప్పవచ్చును. ఇది తాండవ పద్ధతికి చెందిన నర్తనము. 
బహు పాత్రలతో కూడిన నృత్య నాటకములను ప్రదర్శించుట ఈ పద్ధతిలోని విశిష్టత. 
నాటకములోని ప్రీ పాత్రలను గూడ పురుషులే ధరించు ఆచారమిందు గలదు. ఇది 
నృత్య నాటకమగుటచే ఇందు వచ్చెది వివిధ పాత్రలు వాని వాని మనస్తత్వమును 
వ్యక్తము చేయుటకుగాను ప్రదర్శించుటకు అనువైనట్టి హస్తపాద విన్యాసములు ఇందు 
రూపొందించబడినవి. మరియు నవ రసములతో గూడిన పాత్రోచిత అభినయము 
ఈ సంప్రదాయములో గాంచెదము. వివిధ రసములు, వానికి అనువైనట్టి రంగులు, 
దుస్తులు, వేషధారణ అన్నియు ఇందు భరతుని నాట్యశాస్తము ననుసరించి 
పాటించబడును. ఈ శైలిలో సంగీతము, కవిత్వము, దేశి సంప్రదాయము ననుసరించి 
రూపొందించబడినట్టివి. ఈ నాట్యమేళ రీతిని ముఖ్యంగా మూడు విధములుగా 
చెప్పవచ్చును. అవియే యక్షగానము, వీధినాటకము, వీధి భాగవతము, పండితులు, 
విమర్శకులు, పరిశోధకులు సాధారణముగా ఈ మూడింటిని పర్యాయ పదములుగా 
ఉపయోగించుచుందురు. కాని శాస్త్రము సంప్రదాయము గురుముఖముగా 
అభ్యసించిన నాట్య కళావేత్తలు ఈ మూడును వేరు వేరు రీతులుగా పేర్కొందురు. 


వేంగి రాజ్యాధీశుడు రెండవ అమ్మరాజు కాలంలో జైనశ్రావకి చామకాంబ 
అను ప్రసిద్ధ నృత్య కళావేత్త ఉండెను. గుణగ విజయాదిత్యుని ఆస్థానంలో చెల్లవ్వ 
అనే ప్రసిద్ధ నర్తకిమణి ఉండెను. 


కాకతీయ మహా సామ్రాజ్యములో గణుతికెక్కినవారు ముద్దసాని; ఆమె 
మనుమరాలు మాచలదేవి. మాచలదేవి ప్రతాపరుద్రదేవుని ఆస్థాన ప్రముఖ నర్తకీమణి. 
ఆమె నృత్య విద్యయందు బముముఖ ప్రజ్ఞాశీలయేగాక తన జీవిత చరిత్రయే ఒక 
యక్షగానముగా రచన చేయించి ఆడించి చూచి ఆనందించినది. లకుమాదేవి 


20 
ఆంధ్రుల నాట్యకళ 


కొండవీటి కొమరగిరి ప్రభువు ఆస్థాన నర్తకీమణి. రెడ్డిరాజుల కాలమున 'కంచి” 
అనే ప్రసిద్ధ నర్తకి నృత్య విద్యకు మెచ్చి కంచికచెర్ల గ్రామం ఆమెకు బహూకరించిరి. 
నేటికీ ఆ గ్రామంలో ఆమె త్రవ్వించిన బావి ఆమె పేరుతోనే పిలువబడుచున్నది. 
బాపట్ల భావనారాయణస్వామి ఆలయానికి చెందిన ప్రసిద్ధ నర్తకి మల్లమాంబ. 
ఆమె కుమార్తెయే లకుమ. కృష్ణదేవరాయల ఆస్థానములో “కుప్పాయి” అను ఆస్థాన 
నర్తకి ఉండేది. ఆమె తండ్రి రంజకం శ్రీరంగరాజు. ఆయన విద్యకు మెచ్చి 
విజయనగర రాజశేఖరుడు “విద్వత్సభారాయరంజక” అనే బిరుదమునిచ్చియున్నారు. 
కుప్పాయి కుమార్తె ముద్దు కుప్పాయి ఆస్థాన నర్తకి పదవి నొల్లక తిరుపతికేగి ఆ 
స్వామిని నృత్య కళతో ఆరాధించి తరించిన కళోపాసిని. 


ముద్దు చంద్రరేఖ ఒక ప్రసిద్ధ నృత్యకళావేత్త. ఈమె తంజావూరు నాయక 
రాజుల ఆస్థానములోని నర్తకీమణి. పగటి దివిటీలవారు ముందు నడవగా ముత్యాల 
పల్లకీలో ఆసీనయై ఆమె రాజాస్థానమునకు నృత్యకేళికకు వెళ్లెడిది. మధురవాణి 
శతలేఖినిి గంటకు నూరు పద్యములు వ్రాసి పండితుల మెప్పించిన కళావేత్త, 
కృష్ణాజి, మదనరేఖ, శశిరేఖ, రూపావతి- ఇత్యాది కళావేత్తలందరూ తంజావూరు 
నాయక రాజుల ఆస్థానంలో ఉండిన కళావేత్తలు. ఆ కాలములో నుండిన 
నాట్యాచార్యులలో కాలయ్య ప్రసిద్ధి గాంచెను. రామ భద్రాంబ ప్రసిద్ధ విద్వాంసురాలై 
సంస్కృతాంధ్రములందు కవిత జెప్పిన కళావేత్త. రంగాజమ్మ పంచ భాషలందు 
కవితనల్లిన మహా పందితురాలు. ఈమె కవితకు మెచ్చి విజయరాఘవ నాయకుడు 
కనకాభిషేకం చేసి గౌరవించెను. 


తంజావూరు నేలిన మహారాష్ట్ర ప్రభువుల కాలంలో నుండిన ప్రముఖ నాట్య 
శాస్త్రవేత్త విచిత్రరాయ వతంసుడు. ఇతడు అభినయ దర్పణం అను పేరుతో 
పద్యములందు [గ్రంథ రచన చేసెను. నృత్యములో ముద్రలను, హస్తములను ఏయే 
సందర్భములలో, ఏ తీరును పట్టవలెనో చక్కగా వివవరించి యున్నాడు. నాట్య 
విద్య నభ్యసించే విద్యార్థులు తాము స్వయముగా అభ్యాసము చేసుకొనుటకు ఈ 
(గ్రంథము ఎంతగానో ఉపకరించును. వారి కాలమందుండిన ఒక ప్రముఖ నర్తకి 


21 
ఆంధ్రుల నాట్యకళ 


ముద్దుపళని. ఆమె తల్లి ప్రసిద్ధ నర్తకి తంజనాయకి. గోలుకొండ పాదుషాల దర్బారు 
నలంకరించిన వారిలో తారామతి, భాగామతి ప్రముఖులు. భాగామతి పాదుషా 
అర్థాంగి అయినది; ఆమె పేరుననే హైదరాబాద్‌ పట్టణం కట్టినట్టు చరిత్రకారులు 
చెప్పుదురు. తారామతి ఒక సంవత్సర కాలము తన మందిరము నుండి 
రాజమహల్‌నకు కట్టబడియున్న ఇనుప త్రాటిపై భూమిపై కాలునిడక నడచివెళ్ళి 
రాజమందిరములో నర్తనము సలిపిన చతురురాలు. ఇంకను ఎందరో ప్రసిద్ధ 
నర్తకీమణులు కలిసి తెలుంగుల నర్తన విద్యకు శోభను చేకూర్చినారు. 


ఇచ్చట తంజావూరు నేలిక నాయక రాజుల కాలమున నుండిన ప్రసిద్ధ 
పదకర్త, సాహితీవేత్త, సంగీత నాట్య శాస్తములందు నిధియనదగునట్టి క్షేతయ్య'ను 
గూర్చి పేర్కొనుట చాలా అవుసరం. 


దక్షిణ దేశ సంగీత కళను సంకీర్తన సంప్రదాయము, పదావళి పద్ధతి, 
యక్షగానరీతి, కలాపబాణీ, కచ్చేరీగానము- అని ఐదు రీతులుగా చెప్పవచ్చును. 
ఈ ఐదు రీతులయందు విశిష్ట రచనలు గావించి సంగీత లోకానికందించిన వారు 
తెలుగువారే. తాళ్లపాక అన్నమాచార్యులు, వారి సంతతి వారు తిరుపతి దేవునిపై 
కొన్ని వేల కీర్తనలు రచించి సంకీర్తన సంప్రదాయమునకు శ్రీకారము చుట్టిన 
భక్తవరేణ్యులు. ఈ సంప్రదాయము నేటికీ దక్షిణ దేశమంతటా ప్రచారములో నున్నది. 


భరతవిద్య నృత్తము, నృత్యము, అభినయము, నాట్యము అని నాలుగు 
విధములుగా ప్రసిద్ధి గాంచినది. అందు అభినయము భరత కళకు తలమాణిక్యముగా, 
శోభిల్లుచున్నది. భారతీయ కళావేత్తలు ప్రపంచ నృత్యకళకు సమర్పించిన ఒక 
అమూల్య రత్నం ఈ అభినయ కళ. అందు అతి సున్నితమైనది, బహుకష్టమైనట్టిది 
సాత్త్విక అభినయము. ఈ సాత్తికాభినయము దక్షిణ భారత దేశములో ఒక విశిష్ట 
కళారూపముగా పెంపొంది ప్రచారములోనికి వచ్చినది. అభినయకళ అంతటి 
మహోన్నత శిఖరాల నందుకొనుటకు క్షేత్రయ్య పదావళియే ముఖ్య కారణము. 
కనుకనే దక్షిణాపథములోని నర్తక జనము వారి మాతృభాష యేదైననూ తెనుగుభాష 


22 
ఆంధ్రుల నాట్యకళ 


నభ్యసించి క్షేత్రయ్య పదములను సాధన చేసి, ఆ పదముల ద్వారా సాత్త్విక 
అభినయమును ప్రదర్శించుచున్నారు. క్షేత్రయ్య పదములు లేనిదే దక్షిణాదిన అభినయ 
కళయే లేదని చెప్పవచ్చును. క్షేత్రయ్య నాటి నుండే సాత్తికాభినయము కైశికీవృత్తి 
ప్రధానమైన ఒక ప్రత్యేక లాస్యాంగముగా రూపొందినది. అటుపై వచ్చిన సభాపతయ్య, 
సారంగపాణి, సీనయ్య మొదలైన పద రచయితలు, జావళీ రచయితలు ఎందరో 
రచనలను చేసి ఈ కళకు పుష్టిని చేకూర్చారు. 


యక్షగాన రీతి 


పురాణేతిహాసములందలి ఒక ప్రసిద్ధ గాథను నృత్య సంగీతములతో వినికిడి 
చేయుట యక్షగాన శైలి. యక్షగాన, కలాప పద్ధతులను గూర్చి నాట్యమేళ 
సంప్రదాయములలో వివరముగా చర్చించుచున్నాను. శ్రీకృష్ణదేవుని దివ్యలీలలు 
కథాగానముగా రచన చేసి యక్షగాన సంప్రదాయము ప్రచారము చేసినవారు 
నారాయణ తీర్థులవారు. వీరి కృష్ణలీలా తరంగిణిని ఒకే నర్తకుడు కథా కాలక్షేపముగా 
గానము చేయవచ్చును. అంతేకాదు, దానిని కొందరు నర్తకులు కలిసి నృత్య 
నాటకముగా వేయుటకు కూడా అనుకూలించు రీతి రూపొందించియున్నారు. 


కలాపబాణీి 


కలాపము శృంగార ప్రబంధ రచన. ఇది నర్తకులు పాడుటకు, ఆడుటకు, 
అభినయించుటకు అనుకూలముగా నుండు రీతిని చేయబడిన విశిష్ట రచన. తెనుగున 
వచ్చిన కలాపములన్నింటికి మూలము జయదేవుని గీతగోవిందమని పేర్కొనవచ్చును. 
తెనుగున మొదటి కలాపము రచనచేసి దేశి సంగీత శైలికి, నృత్య బాణికి విశేష 
ప్రచారము తెచ్చినవాడు యోగి సిద్ధేంద్రుడు. దేశీ తాళ విన్యాస రీతులు సంగీత 
పద్ధతులు, ఛందస్సులు కవితా విధానములు అనేకములు ఈ కలాబాణి రచన 
ద్వారా ప్రచారములోనికి వచ్చినవి. 


లై 
ఆంధ్రుల నాట్యకళ 


కచ్చెరీ సంగీతము 

రామభక్తుడు ప్రసిద్ధ సంగీత శాస్త్రవేత్త శ్రీ త్యాగరాజు వేలకొలది కృతులను 
రచనచేసి దక్షిణాది గాత్ర సంగీతమునకు ఒక విశిష్టత చేకూర్చుటయేగాక పాట 
కచ్చేరీ ఒక ప్రత్యేక కళా రూపముగా పెంపొందుటకు కారణభూతుదైనాడు. త్యాగరాజు 
కృతులు లేనిదే కర్ణాటక సంగీత కచ్చేరియే లేదని చెప్పవచ్చు. 


పై విధంగా ఈ ఐదు పద్ధతుల సంగీత రీతులను సృష్టించి ప్రచారం లోనికి 
తెచ్చినవారు తెలుగువారే. 


24 
ఆంధ్రుల నాట్యకళ 


నట్టువ మేళము -ఆన్థాన నర్తనరితి 


ఈ నర్తనరీతి నాట్యశాస్తముపై ఆధారపడి ఆయా సంస్థానాధీశుల యొక్క 
అభిరుచుల ననుసరించి రూపొందినట్టి విశిష్ట కళారూపము. కనుకనే కొన్ని 
ప్రాంతములందు నృత్తము, మరికొన్ని ప్రాంతములందు అభినయము విరివిగా 
అభివృద్ధి చెందినది. శాస్త్ర సంప్రదాయముల సమన్వయములతో పండితుల పరీక్షకు 
నిలిచినట్టి కళాపద్ధతి ఇది. నట్టువ మేళమనగా స్త్రీలచే ఆరాధించబడు నృత్యరీతియని 
తెలిపియున్నాను. 

ఇందు పురుషులు గురువులుగాను, హంగుదారులుగాను ఉందురు. కొన్ని 
మేళములందు పూర్తిగా ప్రీలే పాల్గొనుట కూడ కలదు. అట్టి బృందముల శిల్పము 
లనేకములు రామప్ప దేవాలయము నందు, శ్రీశైల ఆలయ ప్రాకారమునందు కలవు. 
ఈ మేళములు, వాని తీరులు గూర్చి జాయప సేనాపతి తన 'నృత్తరత్నావళి యందు 
వివరముగా తెలిపియున్నాడు. “ఆదే నర్తకియే పాడవలెను. ఆ పాట అర్ధమును 
హస్తముల ద్వారా ప్రదర్శించవలెను. అందలి రసభావములు నేత్రముల ద్వారా, 
ముఖరాగము ద్వారా ప్రకటించవలెను. తాళ లయలను పాద విన్యాసములతో 
చూపవలెను” అని నాట్య శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఈ పద్ధతి ఆంధ్రదేశములోని 
అన్ని సంప్రదాయముల నర్తకులు, నర్తకీమణులు పాటించుచున్నారు. 


భారతీయ సంస్కృతిని, హైందవ నాగరికతను, మతమును, పురాణేతిహాస 
ములను చిన్న చిన్న కథల రూపంలో నృత్య, సంగీత, అభినయముల ద్వారా 
తెలియజేస్తూ ఊరూరా, వాడవాడలా మారుమూల పల్లెలకు తిరిగి అనేక 
కష్టనష్టములకోర్చి ప్రయాణ సౌకర్యములు లేని ఆ కాలములో సామాన్య ప్రజలలో 
సాంస్కృతిక వికాసమును కలిగించినవారు నాట్య మేళములవారు. వారి సేవ 
మరువరానట్టిది. అపూర్వమైనది. మన దేశ సాంస్కృతిక చరిత్రలో సువర్దాక్షరములతో 
లిఖించదగినట్టిది. 


నో 
ఆంధ్రుల నాట్యకళ 


యక్షగానము 


దీనిని మన దేశంలోని ఒక అతి ప్రాచీన కళారూపముగా పేర్కొనవచ్చును. 
యక్షులచే ఆరాధించబడిన సంగీతశైలి లేదా యక్షులు అభిమానించిన కళారూపము. 
ఈ కళ బౌద్ధ యుగము నాటికే మన దేశంలో ప్రచారమందున్నట్లు చెప్పవచ్చును. 
బౌద్ధుల కాలములో ఆంధ్రలో యక్షులనే జాతివారు ప్రతిపాలపురము ముఖ్య 
పట్టణముగా రాజ్యము నేలియున్నారు. ఆ రాజులు శైవులు. అటుపై బౌద్ధ మతమును 
స్వీకరించి అచ్చోట ఒక స్తూప నిర్మాణమునకు ప్రోత్సహించినారు. ఆ ప్రతిపాలపురమే 
“భట్టిప్రోలు” అని పిలువబడుచున్నది. బౌద్భుల కాలంలో యక్షులు, వారి గాంధర్వ 
విద్యారాధన గూర్చి ఎన్నో కథలు ఉన్నవి. ఈ యక్షులనే జక్కుల వారని కూడా 
పిలుతురు. జక్కుల తెగకు చెందిన నర్తకీమణులను గూర్చి వారి కళా విశిష్టతను 
గూర్చి శ్రీనాథ కవి తన కావ్యములందు ముచ్చటగా ముచ్చటించి యున్నాడు. 


యక్షగానము ప్రారంభదశలో ఒక కథాగానముగా నున్నది. ఒకే నర్తకి గాని, 
నర్తకుడుగాని వేషధారణ చేసి ఆ కథను గానము చేయుచూ, అందలి వివిధ పాత్రలను 
తానే అభినయించి, నర్తించి వ్యక్తము చేసెడివాడు. ఇందలి నృత్యముగాని, 
అభినయముగాని విశేషించి శాప్రీయ పద్ధతులలో నుండక సామాన్య ప్రజలకు 
అర్ధమయ్యే తీరున వినోదము కలిగించు స్థాయిలో ఉండేది. ఈ ఏక పాత్ర కథాగానము 
కొంత కాలము ద్విపాత్ర పద్ధతిగా రూపొంది అటుపై బహు పాత్ర నృత్య నాటక 
శైలిగా రూపొందినది. యక్షగానములు ప్రాచీన పద్ధతిలో, ప్రాచీన వేష భాషలలో 
నేటికీ తెలంగాణా ప్రాంతమందు ప్రచారంలో నున్నవి. 


వీధి నాటకము 


వీధి నాటకములో ఆట, పాట, అభినయ పద్ధతి యక్షగానము కంటే 
కొంతవరకు ఎక్కువ పాళ్ళలో శాప్రీయ పద్ధతులలో పెంపొందినది. ప్రతి పాత్ర 
చక్కగా అభినయించుటకు అవకాశముండును. ఆట పాటలతో పాటు మాటకు 
కూడా ఇందు అవకాశముండుటచే ప్రతి పాత్ర గాత్ర సంగీతముచే గాక వచనము 


26 
ఆంధ్రుల నాట్యకళ 


ద్వారా గూడా తన భావము వ్యక్తము చేయుటకు అవకాశమున్నది. ఈ పద్ధతిలో 
నృత్యములు కొంతవరకు తక్కువై ఆంగిక సాత్వికా ఖినయములు అభివృద్ధి గాంచినవి 
ఈ వీధి నాటకములు నేటికినీ ప్రజాదరణ పొంది బహుళ ప్రచారములో రాయలసీమ 
ప్రాంతములో నున్నవి. 


వీధి భాగవతము 


నాట్య మేళములే వీధి భాగవతములుగా మన దేశములో వైష్ణవ మతము 
ప్రచారములోనికి వచ్చినప్పటి నుండి పిలువబడుచున్నవి. శైవము, వీరశైవము మన 
దేశములో ప్రజల అభిమాన మతములైన కాలములో వీరిని నాట్యమేళములనియే 
పిలిచెడివారు. మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణ దేవుని పవిత్ర జీవితగాథ 
భాగవతమనబడును. ఆ భాగవతము నృత్య, సంగీతముల ద్వారా ప్రజలకు వినికిడి 
చేయుట “భాగవతము ఆట) అనబడును. వీధులందు ఈ భాగవతము లాడుటచే 
ఈ ఆట వీధి భాగవతమని పిలువబడెను. ఈ భాగవతములాడువారే భాగవతులు. 
భాగవత సంప్రదాయమందు ఒకే పాత్రకు ప్రాముఖ్యముగల్లిన భామాకలాపము, 
గొల్లకలాపము వంటివే కాక బహు పాత్రలు గల్గినటువంటి నృత్య నాటకములు 
(ప్రహ్లాద, రామనాటకము, ఉషాపరిణయము మొదలైన వీధి నాటకములు) కూడా 
ప్రదర్శింపబడును. ఈ సంప్రదాయములో నృత్త, నృత్య, అభినయములు శాస్త్రీయ 
పద్ధతుల ననుసరించి తీర్చిదిద్దబడినవి. ఆంగికాఖినయమందు ముద్రలు, నృత్త 
హస్తములు ప్రాధాన్యం వహించుచున్నవి. నాట్య శాస్త్రములో చెప్పబడిన కరణాంగహార 
విధానములు ఇందు ప్రయోగించబడుచున్నవి. ఈ సంప్రదాయములో ప్రసిద్ది 
వహించినవారు కూచిపూడి బ్రాహ్మణ భాగవతులు. వీరికంటే ముందుగానే 
పొతకమూరి భాగవతులు అహోబిల లక్ష్మీనరసింహస్వామి సేవలో తరించినట్లు 
చరిత్రలు చాటుచున్నవి. శివ కథల నాడుటలో జంగము దేవరలు ప్రసిద్ధి గాంచినారు. 
విష్ణు కథల నాడుటలో వైష్ణవ అయ్యవార్హు, కూచిపూడి బ్రాహ్మణులు, దాసరులు 
మరియు ఇంకెన్నియో తెగలవారు ఉన్నారు. ఇందరిలో ప్రముఖులై 15వ శతాబ్దము 
నాటికే ప్రసిద్ధులై తమ విద్యచే విజయనగరము నేలిన వీరనరసింహరాయలను 


27 
ఆంధ్రుల నాట్యకళ 


మెప్పించి ప్రశంసలనందిన కూచిపూడి కళావేత్తలు నేటికీ భాగవత కళను 
ఆరాధించుచున్నారు. ఈ కూచిపూడి భాగవతుల కళకు మూల పురుషుడు యోగి 
సిద్దేంద్రుడు. ఈతడు శ్రీకృష్ణ సత్యల ప్రణయ కలహమును ఒక చక్కని ప్రబంధముగా 
శచన చెసి నృత్య సంగీతములను కూర్చి కూచిపూడి వారికి అందు శిక్షణనిచ్చి ఆ 
రమ్య గాథను కలాప రూపంలో ఒక కానుకగా కళాలోకానికర్పించినాడు. 
కలాపమనగా వేదవాక్కని అర్ధము. మహాత్ముల ప్రతి వాక్కు ఒక సూక్తియెనట్లు 
మహాపురుషుడు సిద్ధేంద్రుని రచన రసిక హృదయాల రంజింపజేసి అనేకులచే అనేక 
రూపములలో భామా కలాపముల సృష్టికి కారణమైనది. కనుకనే నేటి కాలములో 
భాగవతమనగా భామాకలాపమే అని అభిప్రాయపడుచున్నారు. కాని భాగవతము 
ఒక విశిష్ట నృత్య సంప్రదాయము. ఆ సంప్రదాయములో ప్రదర్శింపబడే ఒక విశిష్ట 
ప్రబంధము భామాకలాపము. కనుక భాగవత మనగా భామాకలాపము మాత్రమేగాక 
ఆ సంప్రదాయముననుసరించి ప్రదర్శింపబడే ఏ నృత్య నాటకమైనను కావచ్చును. 
ఇది కళాకారులు, పరిశోధకులు ముఖ్యముగా గమనించదగిన విషయం. 


సిద్ధేంద్రుడు ఏ ముహూర్తమున భామ కలాపము రచన చేసెనో గాని అది 
మన దేశమంతటా అశేష ఆదరణ పొంది అన్ని నృత్య సంప్రదాయములకు చెందిన 
కళాకారులచే ఆరాధించబడుచున్నది. ఈ విధముగా వృద్ధి చెందిన కలాపకేళిక 
నేటికీ మూడు రీతులుగా నిలిచియున్నది కృష్ణ, గుంటూరు జిల్లాలందు 
ప్రచారమందున్న కలాపరీతి ఎక్కువగా కూచిపూడి సంప్రదాయముపై ఆధారపడి 
రూపొందినది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలందు దేవదాసీలచే ప్రచారములోనికి 
తేబడిన కలాపశైలి లాస్య పద్ధతిపై ఆధారపడి అభివృద్ధి చెందినది. భాగవత పద్ధతి 
అతికష్టమైన శైలి అగుటచే అది భారతదేశ మందంతటను పురుషులచే మాత్రము 
అభ్యసించబడుచున్నది. కాని ఆంధ్రలో మాత్రము ప్రత్యేకముగా ఈ రీతిని స్రీలు 
కూడా అభ్యసించియున్నారు. వీరి పద్ధతికి కూచిపూడి బాణీకి చాలా తేడా ఉన్నది. 
ఈ రెండు బాణీలుగాక తూర్పున అనగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాలందు ఒక విశిష్ట 
సంప్రదాయము ప్రచారమందున్నది. దీనిని ద్రుపదబాణి అందురు. భరతుడు 


2రి 
ఆంధ్రుల నాట్యకళ 


నాట్యశాస్తమందు పేర్కొన్న ద్రుపదగానము వాద్యవిశేషము వీరి పద్ధతియందు 
కన్పించును. ఉత్తర హిందూస్థాన మందలి ప్రాచీన ద్రుపదగాన వాద్యశైలికి ఈ 
బాణీకి చాలా దగ్గర పోలికలున్నవి. ఈ మూడు బాణీలందు కథ ఒక్కటియే అయినను 
సిద్ధేంద్రుని రచనయేగాక ఇతర రచయితలు రచన చేసిన భామాకలాపములు వారి 
వారి బాణీలలో పాడుట, ఆడుట కలదు. ప్రస్తుత కాలములో మన దేశములో 
సుమారు ఇరవై వరకు భామాకలాప రచనలు ప్రచారమందున్నవి. 


భామాకలాపము తరువాత విశేషముగా ప్రచారములోనికి వచ్చిన 'కేళిక, 
“గొల్లు కలాపము, భామాకలాపము శృంగార రస ప్రాధాన్యము గల్లి భక్తి ప్రబోధము 
చేయునట్టి రచన గొల్లకలాపము, జ్ఞానవైరాగ్యములను ప్రచారము చేయు రచనా 
విశేషము. ఇది చాలా కష్టమైన కలాపము గనుక బహుకొద్ది మంది పాండిత్యము 
కల్షియుండవలనియున్నది. (ప్రచార నర్తనరీతిలో మరొక ముఖ్యమైన 
కళాసంప్రదాయము తోలుబొమ్మలాట, కీలుబొమ్మాట. తోలుబొమ్మలు అతి 
ప్రాచీనమైన కళారీతిగాను ఆంధ్రనుందే తూర్పుదీవులు జావా, బలి మొదలైన దీవులు 
కంబోడియా, సయామ్‌ మొదలైన తూర్పు దేశములకు వెళ్ళినట్లు చరిత్రకారులు 
అభిప్రాయపడుచున్నారు. కీలుబొమ్మలాట ప్రస్తుత కాలములో మన రాష్ట్రములో 
అదృశ్యమైనను తోలుబొమ్మలాట నేటికినీ సజీవముగా నున్నది. అంతియేగాక దక్షిణా 
పథములోను ఇతర రాష్ట్రములకంటే ఉత్తమ స్థాయిలో రూపొందినవి. 


29 


జానపద నర్తనములు 


ఆంధ్రుల నాట్యకళ 


ఈ నర్తనములు ముఖ్యముగా పల్లె ప్రజలు పాల్గొనుటకు వీలైన సులభజైలిలో 
రూపొందినవి. ప్రచార నర్తనరీతులు పల్లె ప్రజల కొరకు ఏర్పడిన నృత్యరీతులు 
అయినప్పటికీ వాటిని ప్రత్యేకముగా కొందరు కళాకారులు బహు పరిశ్రమ చేసి, 
అభ్యసించి ప్రదర్శించునట్టి సంప్రదాయ నర్తనములు, జానపద నర్తనములు అటుల 
గాక ప్రజలందరు పాల్గొని ఆనందించునట్టి సులభశైలి కళాకేళికలు. వీటిని ప్రజా 
కళలుగా పేర్కొనవచ్చును. ఈ నర్తనములు కొన్ని బృంద నర్తనములు, కొన్ని ఏక 
పాత్ర నర్తనములుగా నున్నవి. మరియు కొన్ని ప్రత్యేకముగా స్త్రీలచే చేయబడునట్టివి, 
కొన్ని పురుషులచే చేయబడునట్టివి. 


30 


గిరిజనుల నర్తనములు 


ఆంధ్రుల నాట్యకళ 


ఆంధ్ర దేశపు అరణ్యములలో నివసించు ఆటవిక తెగలకు చెందినవారు 
ఎన్నో ప్రత్యేక నృత్యములు చేయుదురు. ఇందు కొన్ని మత సంబంధమైనవి, కొన్ని 
కేవలం వినోదం కొరకు చేయునట్టివి. గదబలు, సవరలు, చెంచులు, కోయలు, 
ఆదివాసులు, గోండులు, మాతురీలు, లంబాడీలు మొదలైన వారందరూ వారి వారి 
తెగలయొక్క ఆచార వ్యవహారములను అనుసరించి వివిధ నర్తనములను 
రూపొందించుకొన్నారు. ఈ నర్తనములను జాగ్రత్తగా పరిశీలించి అందలి 
సంగీతమును రాగ తాళ పద్ధతులను, నృత్యగతులను పరిశోధిస్తే ఆయా తెగల 
యొక్క ప్రత్యేకతలను గూర్చి తెలిసికొనే అవకాశముంటుంది. మాతురీలు 
'హోళిపండుగ అప్పుడు విశేషముగా ఉత్సవములు చేసి నృత్యగానములతో కాలము 
గడుపుదురు. గోండులు, కోయ మొదలైనవారు వర్షబుతువు ఆరంభంలో 
“ధరణిదేవత”ను పూజించి నృత్యమాడుదురు. చెంచుల కోవకు చెందిన చెంచువారు 
నేటికీ చెంచులక్ష్మి నాటకము ప్రత్యేకముగా నాడుదురు. ఇట్లే ప్రతి తెగవారు ఒక 
ప్రత్యేక పండుగకు ప్రత్యేక నృత్యములు సల్పుట కలదు. ఈ పండుగలు వీరు చేసే 
నృత్యములు భారతదేశములోని యితర ప్రాంతములందలి గిరిజనులు 
కళారూపములతో పోల్చిచూసిన భారతదేశములో ప్రాచీన కాలములో కళా సంస్కృతి 
ఏ విధముగా ఏక రూపముగా నున్నది, అటుపై ప్రాంతీయ ప్రభావముతో నేటి 
నవనాగరిక ప్రపంచంలో ఎట్లు విభిన్న రూపముల ప్రచారములోనున్నదీ 
తెలిసికొనగలము. 


తెలంగాణా, రాయలసీమ, కోస్తా ప్రాంతమందు అభివృద్ధి జెందిన ప్రత్యేక 
నృత్య కళారూపములు 
తెలంగాణా ప్రాంతం 


యక్షగానం:- అతి ప్రాచీనమైన యక్షగాన కళారూపము. నేటికీ ప్రాచీన 


తై 
ఆంధ్రుల నాట్యకళ 


పద్ధతిలో, ఒక్క తెలంగాణా ప్రాంతమునందే ప్రదర్శింపబడుచున్నది. సామాన్య ప్రజల 
అభిమాన కళగా, పల్లె ప్రజలందు నేటికీ మన పురాణేతిహాసముల విశిష్టతను 
ప్రచారము చేయుచున్నది. కాని ప్రస్తుత కాలంలో ఈ యక్షగాన సంప్రదాయమును 
జక్కులవారు ఆరాధించక దాసరి భాగవతులు, బహురూపులు, భరతులు, సైంథవులు 
మొదలైన తెగలవారు ప్రదర్శించుచున్నారు. 


వివిధ ఛందస్సులందు కూర్చబడిన కవితను గానము చేస్తూ అందుకు తగు 
రీతిలో హావభావముల ప్రదర్శించుతూ, సులభ శైలిలో నృత్యమాడువారు. వీరి 
ఆభరణములు ప్రాచీన పద్ధతులలో నున్నవి. రాజు పాత్రలు ధరించే కిరీటములు 
కాకతీయ రాజుల కిరీటములను పోలియుండును. వీరు పాత్రల యొక్క తత్వమును 
అనుసరించి ముఖమునకు రంగు రంగుల కోటా వేయుదురు. వీరిది లయ 
ప్రాధాన్యమైన ఆట గతిననుసరించి అడుగులు వేయుదురు. 


ప్రాచీన యక్షగానములు 


రుద్రకవి సుగ్రీవ విజయము, అహోబలమంత్రి గరుడాచలమును పోలిన 
రచనలను వీరు నర్తనమాడుదురు. వీరి యక్షగానములకు తంజావూరు తదితర 
ప్రాంతములందలి యక్షగానములని పిలువబడే రచనలకు చాలా తేడా వున్నది. 
అవి నృత్యనాటక పద్ధతిలో తీర్చిదిద్దబడినట్టివి. వీరు ప్రదర్శించునట్టివి కథాగాన 
శైలిలో ఉండును. 


తెనుగు దేశంలోని యక్షగానమునకు, కర్టాటక ప్రాంతంలోని పద్ధతికి చాలా 
తేడా ఉన్నది. కన్నడ ప్రాంతంలోని కళాకారులు నృత్య సమయములో పాడరు. 
భాగవతుడు వెనుక నుండి పాడిన పాటకు నృత్యము చేయుదురు. ఆ పాటల 
అర్ధాన్ని వాచికము ద్వారా వ్యక్తము చేయుదురు. ప్రతి నర్తకుడు అప్పటికప్పుడు తన 
పాత్రకు సంబంధించిన వాచకమును స్వయంగా కూర్చి మాటాడును. తెనుగు 
ప్రాంతమందలి యక్షగానములో ప్రతి నర్తకుడు గానము ద్వారా, తన పాత్రను 
వ్యక్తము చేయును. ఇందు సంధి వచనములను మాత్రము సూత్రధారుడు పలుకును. 


32 
ఆంధ్రుల నాట్యకళ 
ఆటయందు, ఆహార్యమందు రెండు పద్ధతుల యందూ చాలా భేదమున్నది. 


గంటె భాగవతులు 


వీరి ప్రదర్శనము ఒక అపూర్వ కళారూపము. ఇట్టిది భారత దేశమందు 
మరెచ్చటనూ లేదనియే చెప్పవచ్చును. సాధారణంగా భాగవతములు, వీధి 
నాటకములు, యక్షగానములు ప్రాచీన కాలంలో కాగడాల వెలుగునందు, అటుపై 
గ్యాసులైట్ల వెలుగులో వేయుట ఆచారము. ఈనర్తనరీతి యందు ప్రతి నర్తకుడు 
చేతిలో ఒక పెద్ద గంటె పట్టుకొని ఉండును. అందు నూనెబోసి, వత్తి వేయుదురు. 
నర్తన సమయమందు దీపము వెలిగింతురు. ప్రతి నర్తకుడు తన పాత్రను 
అభినయించవలసి వచ్చినప్పుడు ఆ దీపము తన ముఖము వద్దకు తెచ్చి భావప్రకటన 
చేయును. ఆ దీపము కాంతిలో ఆ పాత్ర ముఖము వింత కాంతులతో గోచరించును. 
ప్రతి నర్తకుడు తన పాత్రను అభినయించవలసినప్పుడు ముందుకు వచ్చి, ఆ జ్యోతి 
కాంతిలో హావభావములు ప్రకటించుట నేటి కాలంలో సినీమాలందలి “క్షోజప్‌”ల 
పద్ధతిలో ఉండును. గంటెలను చేత పట్టుకొని నర్తనమాడుదురు. కావున వీరిని 
గంటె భాగవతులందరు. ఒక చేతిలో దీపముండును గనుక వారి నర్తనము ఒక 
చేతికి మాత్రమే పరిమితమై ఉండును. కనుక వీరి శైలిలో నృత్తము ఎక్కువగా 
ఉండదు. భావ ప్రకటన, అందుకు తగిన లయ తాళ విన్యాసములు ప్రాముఖ్యముగలిగి 
ఉంటాయి. 


చిరుతల రామాయణము- లేదా చిరుతల భాగవతము 


చిరుతలతో భజన చేయుట, ఆంధ్రదేశ మంతటా పల్లె ప్రజలందు 
ఆచారమున్నది. చిరుతల భజన, భాగవతము రెండింటినీ చేర్చి ఒక విశిష్ట కళా 
రూపముగా ఈ ప్రాంత ప్రజలు రూపొందించారు. ఈ నర్తన రీతిలో చిరుతల 
భజన సంగీత శైలి, భాగవత బాణి రెండూ మిళితమై యున్నందున వీరి నర్తనరీతి 
ఈ రెండు పద్ధతులను అనుసరించి యుండును. నర్తకులు రామాయణములోని 
కథలను నర్తనమాడుదురు. వివిధ పాత్రల అలంకారములను ధరించి, గుండ్రంగా 


33 
ఆంధ్రుల నాట్యకళ 


ఆదుదురు. మధ్యలో మృదంగం, హార్మోనియం వాయించేవారు. కూర్చొని ఉందురు. 
ప్రతి పాత్ర తాము నర్తించవలసిన ఘట్టము రాగానే వలయం మధ్యకు బోయి 
పాడుతూ, తమ పాత్రను నర్తనమాడుదురు. అది ముగియగానే అందరూ కలిసి 
వలయముగా తిరుగుతూ, చిరుతలు వాయించుతూ నాట్యమాడుదురు. వీరికి 
ఎక్కువగా నృత్య కళలో ప్రవేశము లేనందున, ఇది కేవలం జానపద కళారీతిగా 
కన్చించిననూ, దీనియందు కొన్ని శాస్త్రీయ రీతుల చొప్పించి, ఆట, పాట, మాట, 
ఆహార్యము సంస్కరించి నర్తకులకు ప్రత్యేక శిక్షణనిచ్చి, ప్రదర్శింపజేసిన ఇదొక 
అపూర్వ కళాఖండముగా రూపొందే అవకాశమున్నది. 


పై మూడు నృత్య నాటక రీతులూ తెలంగాణాకు ప్రత్యేకమైనట్టివి. 


విప్రవినోదులు, కాటికాపరులు, సాధనా శూరులు అను మూడు తెగలవారు 
ఇంద్రజాల మహేంద్రజాల విద్యలనెరిగి వీరు ప్రాచీన కాలము నుండే ఈ విద్యలందు 
ప్రసిద్ధులైనా తెలంగాణా ప్రాంతమందు తప్ప మరెచ్చటనూ కన్పించరు. 


చిందు మాదిగలు వీధి నాటకాలను ప్రదర్శించే ప్రత్యేక తెగవారు వీరు 
పగటిపూట నాటకములనాడుదురు. 


ఉగ్గు గొల్లలు, బవనీలు అను తెగల వారు ప్రత్యేకంగా ఎల్లమ్మ దేవత కథను 
నృత్యగానముల ద్వారా ప్రదర్శింతురు. 

జోగువారను నర్తకులు పంచముల తెగకు చెందినవారున్నారు. నృత్యమాడుట 
వీరి ముఖ్య వృత్తి. ఈ తెగలందు శవమును స్మశానవాటికకు గొనిపోవునప్పుడు, 
ఒక ప్రత్యేక పద్ధతిలో నృత్యము జేస్తూ తీసుకొనిపోవుదురు. ఆ నృత్యమును వీరు 
చేయుదురు. వీరందరూ ప్రత్యేకంగా తెలంగాణాకు జెందినవారే. 


రాయలసీమ 


ఈ ప్రాంతంలో అశేష ప్రజానీకంచేత ఆదరించబడిన కళారూపము వీధి 
నాటకము. మహాభారతంలోని పద్ధెనిమిది పర్వములు, పద్ధెనిమిది రాత్రులు వేసే 


34 
ఆంధ్రుల నాట్యకళ 


బృందములు ఈ ప్రాంతంలో ఉన్నవి. అందు జంగాలపల్లె, కొత్త యిండ్ల బృందాలు 
చాలా ప్రసిద్ది గాంచినట్టివి. ఈ ప్రదర్శనములు కేవలము వినోదములుగాక ఉత్తర 
హిందూ స్థానమందు రామలీలా, రాసలీల ప్రదర్శనములవలే మత సంబంధమైన 
భక్తితో కూడా ఏర్పాటు చేయుట కలదు. బకాసుర వధ రోజున పల్లె ప్రజలందరూ 
కలసి ఒక బండికి సరిపోవు అన్నము, కూరలు వండి బండిలో పెట్టి, భీముని 
పాత్రధారి ఆ బండిపై కూర్చుండి బండి నడుపగా జనమందరూ వెంట నడిచివెళ్ళి 
ఊరి పొలిమేర వద్ద పూజలు సల్పి ఆ అన్నమును బీదలకు దానము చేయుదురు. 
పాశుపతాస్రమును అర్జునుడు సంపాదించుటకు తపస్సు చేసిన ఘట్టములో ఒక 
చెట్టుకొమ్మను నరికితెచ్చి నృత్యము చేయుచోట పాతుదురు. అర్జునుడు తాపస 
వేషములో ఆ చెట్టు పైకక్కి తపస్సు జేయును. ప్రేక్షకులు క్రింద చేరి చూచుచుండ 
చెట్టుపై నుండి అతడు నిమ్మకాయలు పదడవేయును. ప్రజలు వాటిని యేరుకొందురు. 
ఇట్లు కొంత తడవు జరిగిన పిదప కిరాతార్జునీయ ఘట్టమును కేళిక చేయుదరు. 
దుర్యోధన వధానంతరము పాండవ పట్టాభిషేకమును ఉత్సవముగా జేయుదురు. 
ఈ మహాభారత కేళికలందు ప్రతిదినము, సాయంత్రము ఆయా పర్వమునకు 
సంబంధించిన హరికథాగానము నేర్పాటు చేయించి, రాత్రి వీధి నాటకము 
వేయింతురు. ఈ విధమైన మహాభారత ఉత్సవములు చేయుట రాయలసీమలో 
ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఆచారముగా నున్నది. ఈ బృందములు తమిళనాడులోని 
తంజావూరు, శ్రీరంగము వరకూ; మైసూరు రాష్త్రమందును ఎక్కువగా పర్యటన 
చేయుదరు. వీరి వేషధారణ, అలంకరణ పద్ధతి, ముఖానికి వేసుకొనే కోటా అన్నీ 
ప్రాచీన పద్ధతిలో ఉండును. వీరి పాట బహు రమణీయంగా, హృదయాహ్లాదకరముగా 
ఉండును. ప్రజల ఆదరణ, అభిమానము వీరి కళల యెడల ఎంత ఉన్ననూ, ఆర్థిక 
పుష్టి లేనందువల్ల వీరిలో చాలా మంది యువతరం కళాకారులు ఈ కళను విస్మరించి 
నాటకముల నాడుట ప్రారంభించినారు. 


పూర్వము వీరు రామాయణం, భాగవతం, మహాభారతం- ఈ మూడింటిని 
వీధి నాటకములుగా ఆదేవారట నేటి కాలంలో రామాయణం ఆట తెలిసిన వృద్ధులు 


ఏ5 
ఆంధ్రుల నాట్యకళ 
ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. భాగవతము పూర్తిగా అంతరించినది. ఇక కొద్ది 


కాలంలో మహాభారతం గూడా అంతరించిపోకముందే ప్రభుత్వం వారు ఇతోధిక 
ప్రోత్సాహమిచ్చి ఈ అపూర్వ కళారీతిని కాపాడవలెను. 


బనగానిపల్లి నవాబులు రెండు శతాబ్దముల క్రిందట భాగవత కళాకారులను 
కర్నూలు ప్రాంతానికి ఆహ్వానించి, కోటకొండ కపట్రాలలో వారికి భూములనిచ్చి, 
ఆ కళను ప్రోత్సహించారు. ఈ భాగవతులు కర్ణాటక దేశమందు, మహారాష్ట్రమందు 
భాగవత కేళికలు జేసి తెనుగువారి కళావిశిష్టత ఇతర రాష్ర్రాలందు గూడా ప్రచారము 
చేశారు. ఈ సంప్రదాయానికి చెందిన పెద్దలందరూ గతించగా కొందరు యువతరం 
మాత్రం మిగిలి ఆదరణ లేక వారు కళారాధను వీడి, వ్యవసాయ వృత్తిలో 
జీవించుచున్నారు. 


ఏర 
ఆంధ్రుల నాట్యకళ 


కోస్తా ప్రాంతంలోని నృత్యరితులు 


కూచిపూడి నాట్యము 


ఈ శతాబ్దారంభంలో కూచిపూడిలో వెలసిన మూర్తితయమనదగు ముగ్గురు 
ప్రముఖ కళావేత్తలు ఈ సంప్రదాయమును, మూడు ప్రసిద్ధ పద్ధతులలో తీర్చిదిద్దినారు. 


శ్రీ చింతా వేంకటరామయ్య, 
శ్రీ వెంపటి వేంకటనారాయణ, 
శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణశాస్తి. 


వేంకట రామయ్య గారు, వీధి నాటకములను కూచిపూడి బాణీలో ప్రదర్శించి, 
విశేషంగా కళా ప్రచారం చేశారు. ప్రాచీన సంప్రదాయాలకు ఎట్టి హాని కలుగకుండా 
ఆ బాణీలో అనేక నూతన పద్ధతులను ప్రవేశపెట్టి దేశకాల పరిస్థితులకు అనుకూలించు 
రీతిని కళను తీర్చిదిద్ది ప్రదర్శనములనిచ్చారు. 


వెంపటి వేంకటనారాయణగారు భామాకలాపం ఆటలో ప్రసిద్ధులు. వీరు 
భాగవత బాణీలో ప్రదర్శించే ఈ కళాపళైలిలో అనేక శాస్త్రీయ అంశములను చొప్పించి 
కలాపమును ఒక విశిష్ట కళాఖండముగా తీర్చిదిద్దినారు. దేశి, మార్గ పద్ధతులను 
మేళవించి ప్రాచీన కళకు ఒక నూతన శోభను చేకూర్చినారు. 


వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి గారు స్త్రీలు ప్రదర్శించే భరతనాట్య పద్ధతిలో 
కూచిపూడి భాగవతాన్ని కూడా ఒక పాత్ర నర్తనము చేయుటకూ అనువైన రీతిని 
తీర్చిదిద్దినారు. వీరు ఈ కళకు చేసిన సేవ అపూర్వమైనట్టిది. కూచిపూడి నాట్యము 
ముఖ్యంగా బృంద నాట్య పద్ధతి. ఇది నృత్య నాటకం, కలాపశైలి కథ ననుసరించి 
ప్రదర్శించే సంప్రదాయం. ఈ నర్తకులు పదములు, అష్టపదులు, శ్లోకములు 
మొదలైనవి అభ్యసించినను, వారు ఆడే ఆటలో ఈ రచనలకు తావులేదు. శ్రీ 


వ్ర 
ఆంధ్రుల నాట్యకళ 


శాస్రి౫రు ఈ రచనలన్నింటినీ చేర్చి, ఒకే పాత్ర రెండు, మూడు గంటలు నాట్యం 
చేయుటకు సరిపడు రీతిని క్రమపద్ధతిలో ఏర్పరచి ప్రచారంలోనికి తెచ్చినారు. 
శ్రీశాస్తిగారు భాగవతులు. వీరికి ఈ పద్ధతి ఎట్లు అలవడినదని అభిప్రాయం 
కలుగవచ్చును. శాస్త్రిగారు కేళిక నిమిత్తం అనేక ప్రాంతాలు సంచారం చేశారు. 
సంస్థానాలకు వెళ్లారు. ఆ ప్రాంతాలలో ఉన్న దేవదాసీల, రాజనర్తకీమణుల విద్యా 
ప్రదర్శనములు జూచే అవకాశం కలిగినది. కొందరు శాస్త్రిగారి వద్ద కలాపకేళిక 
నేర్చినారు. వారి సంప్రదాయాలలోని కొన్ని విశేషములను శాస్త్రిగారు తెలిసికొని 
వారి సంప్రదాయ పద్ధతులను అవగాహన చేసికొన్నారు. అటుపై దేవదాసీల ఏక 
పాత్ర నర్తన రీతిలో, కూచిపూడిని గూడా ఒకే పాత్ర నాట్యము చేయు రీతిని ఏర్పాటు 
చేసి కూచిపూడి ఏకపాత్ర నర్తనానికి పునాది వేసినవారు శ్రీశాస్రిగారు. నేటి కాలంలో 
కూచిపూడి ఏక పాత్ర నర్తనంగా బహుళ వ్యాప్తి నొందుటకు వీరి కృషి ముఖ్యంగా 
పేర్ళొనదగినది. 


ఈ ముగ్గురు ప్రముఖుల తరువాత పేర్కొనదగిన వారు భాగవతుల 
విస్సయ్యగారు. ఈయన భామాకలాపం, గొల్లకలాపం, బాలింత వేషం, దాదినమ్మ 
మొదలైన అన్నింటిలో బహుముఖ ప్రజ్ఞాశాలి. దాదినమ్మ కథ లేదా దాదినమ్మ 
మంచం ఒక విచిత్రమైన కేళికాపద్ధతి. ఈ కేళిక జేయువారు మన దేశంలో ప్రస్తుతం 
ఎవరూ లేరనే చెప్పవచ్చును. నా చిన్నతనంలో చైనీయులు ఇట్టి ప్రదర్శనం కలకత్తాలో 
చేయగా చూచియున్నాను. 


దేదదాసీల అభినయము 


అభినయకలను గూర్చి తెల్ప్చేముందు దేవదాసీలు వృద్ధిపరిచిన నర్తన పద్ధతిని 
గూర్చి కొద్దిగా ముచ్చటించుట అవసరము. దేవదాసీల నర్తనము కచ్చేరీ, కర్ష్నాటకమని 
పిలువబడేది. ప్రస్తుత కాలంలో ఈ నర్తనరీతి భరతనాట్యమనబడుతుంది. నేటి 
కాలంలో కొందరు పండితులు, శాస్త్ర రచయితలూ భరతనాట్యం తమిళ దేశంలో 
పుట్టిన కళారీతి అని వేదికలపై నుండి ఉపన్యసిస్తున్నారు. రచనలు చేయుచున్నారు. 


38 
ఆంధ్రుల నాట్యకళ 


ఆంధ్ర దేశంలో భరతనాట్యం పుట్టినదని, మరికొందరు భరతనాట్యం నుండే కూచిపూడి 
పుట్టినదని పరస్పరం విరుద్ధమైన భావాలను వెలిబుచ్చుతారు. నేటికీ ఆంధ్ర, తమిళ, 
కర్నాటక ప్రాంతములందు మిగిలివున్న వృద్ధకళావేత్తలు, నాట్యాచార్యులు, 
నట్టువరాండ్రును కలిసి, ఈ కళారీతిని గూర్చి వివరముగా తెలిసికొనిన, పై 
అభిప్రాయములోని పొరపాటును గ్రహించగలము. ఆంధ్ర, తమిళ, కర్ణాటక 
ప్రాంతములలోని స్త్రీ కళావేత్తలు(దేవదాసీలు, రాజనర్తకీలు) ప్రదర్శించిన నర్తనమంతా 
ఒకటే దీనికి మూలము ఒకటే ప్రాంతీయ కళాపోషకుల అభిరుచుల ననుసరించి 
ప్రదర్శన రీతులందు మాత్రము కొద్ది మార్పులున్నవి. నేడు 'భరతనాట్యము' అని 
పిలువబడుతున్న నృత్యము తంజావూరులో పుట్టినది. దానిని చిన్నయ్య, పొన్నయ్య, 
వడివేలు, శివానందం అను నల్గురు సోదరులు సృష్టించారు. అనువాదము గలదు, 
ఈ నల్గురు సోదరులు తంజావూరును మహారాష్ట్ర రాజులు పాలించిన కాలమందు 
ఉన్నారు, అనగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట అంతకుముందుగా 
తంజావూరునేలిన నాయక రాజుల ఆస్థానములందు ఎందరో ప్రనిద్ధ 
నర్తకీమణులున్నారు. వారు ఎన్నో విధములైన నర్తనములు ప్రదర్శించేవారు. 
ఆలయాలలో ఎన్నో రీతుల నృత్యకేళికలుండేవి. అందువల్ల భరతనాట్యమని ప్రస్తుతం 
పిలువబడే ఆ కళారీతిని ఆ నల్గురు సోదరులు క్రొత్తగా సృష్టి జేసినట్టిదిగాదు. 
అంతవరకూ రాజుల ఆస్థానములో నుండిన కేళికను ఒక నూతన పద్ధతిలో ఏర్పాటు 
చేసిరేగాని వారు నూతనంగా సృష్టించినదేమీ లేదు. ఉత్తర దక్షిణ దేశ సంగీతముల 
సమ్మేళనంతో నేర్పాటైన ఛందోనర్తనములు, తిల్లానల వంటి రచనలు కొన్ని ఈ 
సంప్రదాయంలో చేర్చి వాటికి నృత్త నృత్యములను గూర్చి ప్రదర్శింపజేశారు. ఈ 
క్రమము ఆంధ్రదేశంలో ఒక మూలగా నున్న బొబ్బిలి సంస్థానము మొదలుకొని, 
విజయనగరం, తుని, పిఠాపురం, పెద్దాపురం, ఏలూరు, వేంకటగిరి, శ్రీకాళహస్సి, 
కార్వేటినగరం; దక్షిణాన మైసూరు, తంజావూరు, పుదుక్కోట, రామనాథపురం 
మొదలైన సంన్థానములందంతటనూ ఒకే రీతిగా ప్రదర్శింప బడుతుంది. 


షం 
ఆంధ్రుల నాట్యకళ 


కొద్దిపాటి మార్పులు 


దక్షిణాదిని తంజావూరు భరతనాట్యము “అలరింపుతో ప్రారంభించబడి, 
తిల్లానతో ముగియుచున్నది. బొబ్బిలి పద్ధతియందు మేళప్రాప్తి ముగించి, శబ్దముతో 
ప్రారంభించబడుచున్నది. అలరింపు జతిస్వరము శబ్దము, వర్ణనము, అభినయము, 
తిల్లాన- ఇది తంజావూరు క్రమము, మేళప్రాప్తి, శబ్దము, జతిస్వరము, వర్ణము, 
అభినయముతో ముగియుట లేదా తిల్లాన వంటి నృత్తముతో ముగియుట, ఇతర 
ప్రాంతాలలోని పద్ధతి. 


శబ్దము 

రాజులపైగాని, దేవతలపైగాని స్తోత్రముగా కూర్చబడిన ప్రత్యేక సంగీత రచన. 
గనుక మేలప్రాప్పి ముగియగానే ఈ నర్తనమాడి పిమ్మట నృత్తమాడుట కొన్ని ప్రాంతాల 
ఆచారము. జతిస్వరము నృత్త ప్రాధాన్యము గలిగిన రచన. కనుక నృత్తములో 


ప్రారంభించుట కొన్ని ప్రాంతాల ఆచారము. ఇటువంటి కొద్ది మార్పులు తప్ప కేళిక 
పద్ధతి అంతా ఒకే తీరుగా నున్నది. 


కచ్చేరీ నాట్యానికి పనికివచ్చే ప్రత్యేక సంగీత రచనలు జతిస్వరము, పల్లవి, 
శబ్దము, సలాంజతి, జక్కిణి, తిల్లాన, పదవర్ణనము, పదము, జావళి, శ్లోకము, 
నృత్తము మొదలైన వాటికి నృత్త నృత్య అభినయములు ప్రదర్శించుట, ఈ 
సంద్రాయములోని విశేషము. 


దక్షిణ దేశమంతటా పర్యటించి పరిశోధన చేయని పెద్దలు కొందరు ఈ 
విషయములన్నీ తెలిసికొనే అవకాశము లేక, ఎవరో కొందరు పూర్వం రచన చేసిన 
అసంపూర్ణ రచనలు ఆధారముగా పొరపడి భరతనాట్యము తమిళులదని అందురు. 
అట్లే కూచిపూడి నుండి భరతనాట్యము పుట్టినదనియు, భరతనాట్యము నుండి 
కూచిపూడి పుట్టినదనియు కొందరు వాదించుట గలదు. 


భరతనాట్యము ప్రీలచే ప్రదర్శింపబడదే ఏక పాత్ర లాస్య సంప్రదాయము. 


ఉం 
ఆంధ్రుల నాట్యకళ 


కూచిపూడి పురుషుల కొరకు ఏర్పడిన బహుపాత్ర నృత్య నాటక తాందవశ్రైలి. 
ఈ రెండింటికీ మూల శాస్తస్తములొక్కటే అయినందున కొన్ని పోలికలు 
కన్పించిననూ, ప్రారంభ స్థానకము మొదలుకొని అడవుసాము, హస్తముల పొందిక, 
106 ఆంధ్రదేశంలో శిల్పకళా వైభవం 
శివలింగం సర్ప పడగ క్రింది వున్నట్లు తొలచబడింది. సరిగ్గా ఈ లింగానికి 
ఎదురుగా ఊరి వెలుపల పెద్ద నంది విగ్రహం వున్నది. ఆంధ్రదేశంలో 
"అన్ని నందులకన్నా ఈ నంది అతి పెద్దది. ఇది తంజావూరు నందిని పోలి 
వుంటుంది. లేపాక్షి క్షేత్రానికి ఈ నంది ప్రత్యేకతను తీసుకు వచ్చింది. ఈ 
నందిపై కవులు పద్యాలు గూడా వ్రాశారు. లేపాక్షి బసవయ్య, లేచి రావయ్యా 
అనే పాట బహుళ ప్రచారం పొందింది. 


ఈవిధంగా చాళుక్య యుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం 
వరకు ఆంధ్రదేశపు శిల్చ్బకళ అనేక శ్రైలులతో అభివృద్ధి చెంది ఆంధ్రదేశాన్ని 
దేదీప్యమానంగా వెలిగించింది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత 
శిల్చకళా ప్రగతి ఆగిపోయింది. కారణమేమనగా ఆంధ్రదేశం ముస్లింల 
పరమై పోయింది. హిందూ రాజ్యాలు పోయాయి. దానితో హిందూ శిల్పకళను 
పోషించే నాథుడు లేకుండా పోయాడు. ఆ తరువాతయే నూతన శైలి రాలేదు. 
ఈనాడు ఎవరైనా దేవాలయం నిర్మిస్తే చాళుక్యయుగం నుండి విజయనగర 
యుగం వరకు వికాసం చెందిన ఏదో ఒక శైలితో నిర్మిస్తారే తప్ప నూతన 
శైలి లేదు. 


తోక 


అలంకార శాస్త్రములలో మన ప్రాచీనులు రచించిన వందలాది నాయికా 
నాయకులు ఆ కళాకారుల కనుగవ కదలికలందు, ముఖ రాగమందు, శరీరము 
పులకలింతలందు, హస్తముల కదలికలందు, ఉచ్చ్వాస నిశ్వాసలందు మనకు 
సాక్షాత్మరింతురు. ప్రేక్షకులు మంత్రముగ్గ్దులై గంటల తరబడి తమ్ముదాము మరచి 


త 
ఆంధ్రుల నాట్యకళ 


ఆరస జగత్తులో విహరింతురు. ఇదొక అత్యుత్తమమైన, అద్భుత కళారీతి. అందరు 
కళాకారులు దీనిని సాధన జేసిననూ ఇది అందరికీ లభ్యపదే విద్య కాదు. ఎంతో 
సుశిక్షణ, సాధన, గ్రంథ పఠన చేసినప్పటికీ ఈ కళలో కొందరు మాత్రమే సార్ధకత 
నొందగల్లినారు. వారినే నాటి కళాపోషకులు విశేషంగా గౌరవించేవారు. 


అట్టివారిలో ప్రసిద్దులు చాటపర్రు బాలాత్రిపురసుందరి, చింతా వీరభద్రం, 
నాయుడుపేట రాజమ్మ, చెయ్యూరు శారద, మద్దెలరాముడు, బొబ్బిలి జీవరత్నం 
మొదలైనవారు. వీరందరూ కీర్తిశేషులు. నేటి కాలంలో జీవించి ఉన్న వారిలో 
శ్రీమతులు దుగ్గిరాల జగదాంబ, యండమూరి రామరత్నం, చింతా చినగనిరాజు, 
అన్నాబత్తుల బులివేంకటరత్నం, సరిదె మాణిక్యం, నెల్లూరు జి.నాగమణి 
మొదలైనవారు ప్రముఖులు. ఇందు శ్రీమతి బులివేంకటరత్నం గారి కళావిజ్ఞానానికి, 
గౌరవ సూచకంగా ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీవారు ఆమెకు “భరత 
కళాప్రపూర్ణ” బిరుదు ప్రదానం చేశారు. 


ప్రీలు-భాగవత కళ 


తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలందు స్త్రీ కళావేత్తలు భాగవత విద్యను 
కూడా ్రదర్శింతురు. ఇదొక విశేషము. ఈ ఆచారము మరెచ్చటనూ కన్పించదు. 
ఈ భాగవత విద్యకు మండపేట ప్రసిద్ధి. పూర్వము మండపేటలో భాగవత 
మేళములెన్నో ఉందేవి. ఈ కళలో విశేష పాండితీ ప్రతిభగల్లి పండితులచే సంగీత 
సరస్వతి అని కొనియాడబడిన నట్టువరాలు శ్రీమతి దుగ్గిరాల మాణిక్యం. ఈమె 
భామాకలాపం, గొల్లకలాపం- రెండింటినీ ప్రదర్శించెడిది. కాళేకమలాక్షి అనే 
నట్టువరాలు కాగడాలవారు ముందు నడువ, దాస దాసీజనం వెంట నడువ తొమ్మిది 
మంది బోయీలూ పల్లకీమోయ భాగవత కేళికకు వెళ్ళెిడిదట. భామాకలాపము, 
గొల్లకలాపములందు పూర్వం ప్రసిద్ది పొందిన నట్టువరాండ్రు చింతా అంబాసాని, 
మారంపల్లి పెదవేంకటరత్నం, చినవేంకటరత్నం, వైదేహి, ఇందువదన, పువ్వుల 
పాపాచలం, పెండేల సత్యభామ, శ్రీరాజితము మొదలైనవారు. 


తై 
ఆంధ్రుల నాట్యకళ 


తూర్పు భాగవతము-ద్రుపద సంప్రదాయము 
తూర్పు అనగా శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలు. అచ్చటి భామాకలాప 
కేళికనే భాగవతమందురు. 


భామాకలాపము కృష్ణాజిల్లా కూచిపూడిలో పుట్టిననూ, నేటి కాలంలో 
భామాకలాపానికున్న ప్రచారము, ప్రజాదరణ, ఈ కలాపములాడే బృందములు 
తూర్పున వున్నన్ని కూచిపూడిలో గూడా లేవనే చెప్పవచ్చును. 


వీరిదొక ప్రత్యేక బాణీ, ఈ బాణీ అందరకూ అలవడదు. త్రిస్థాయిగానము, 
విలంబిత దరువు విన్యాసము- ఇదంతా ఒక ప్రత్యేక శైలిలో రూపొందినది. ఈ 
కలాపములను ప్రత్యేకంగా పురుషులే ఆడుదురు. ఈ పద్ధతిలో పాటకు ముఖ్య 
స్థానమున్నది. ఈ నర్తకులు పాడి ఒప్పించాలి. 


ఈ పద్ధతిలో పూర్వం ప్రసిద్ధులైన కలాప కళాకారులు శ్రీయుతులు చిత్తజల్లు 
నరసింహులు, కాలుకుంట వెంకయ్య, మర్లు అచ్చన్న తణి౭ళ్ళ సన్యాసయ్య, దూడల 
అప్పలింగం, చేబ్రోలు సన్యాసయ్య, వరదా ఆదినారాయణ, నందిగామ వెంకయ్య 
మొదలైనవారు ముఖ్యులు. వీరిలో కవులున్నారు. మహాగాయకులున్నారు. తాళ 
ప్రస్తారమందు విశేష కృషి సల్పిన పండితులున్నారు. కలియుగ సత్యభామ, పండిత 
సత్యభామ, గానకోకిల, వసంత గానకోకిల బిరుదాంకితులున్నారు. సింహ 
తలాటములు, ఘంటాకంకణములతో సత్మరింపబడిన కళావేత్తలున్నారు. 


చిత్తజల్లు నరసింహులుగారు మహా ప్రతిభావంతులైన భామ వేషధారి- వీరు 
భరత నాట్య రీతిలో, పచ్చికుండలు అనగా కుమ్మరిసారె మీద చేసిన కుండలు, 
కాల్బకముందు ఆరబెట్టి ఉంచినట్టి వానిపై నాట్యమాడేవారు. పాలగచ్చుపై ఆముదం 
బోసి దానిపై అడపులు పట్టేవారు. బహు చక్కని గాత్రం. వీరి గాత్రం విని రెండు 
మైళ్ళ దూరం నుండి ప్రజలు వీరు తెరలోనికి వచ్చారని తెలిసికొని పరుగు పరుగున 
కేళికా స్థలానికి పరుగెత్తుకొని వచ్చేవారట. 


4 
ఆంధ్రుల నాట్యకళ 


కాలువకుంట వెంకటస్వామి గారు మహాగాయకులు. వేషం మహి 
అందమైనట్టిది. ఆయన గానం వింటుంటే దేవలోకం నుండి నారదుడో, తుంబురుడో 
దిగివచ్చిరిగాని నరుడు గాడని ప్రజలు తలంచేటంతటి ప్రతిభావంతులు. వీరు 
గతించిన పిదప, వీరు భామ వేషంలో ధరించిన “గణియం పెట్టె” ముస్తాబు ఎవరికైనా 
బహూకరించదలంచి, బహుకాలం వేచి ఉండి, ఆఖరికి శ్రీ వరదా ఆదినారాయణ 
భాగవతం జూచి, ముగ్గులై, వారు ఆ గణియం ధరించుటకు అర్హులని, వారికి, 
వెంకటస్వామిగారి కుటుంబమువారు బవూకరించిరట. శ్రీ వరదా 
ఆదినారాయణగారు పండిత సభలకు వెళ్ళినప్పుడు మాత్రం ఆ 'గనియం' ధరించేవారు. 
వారిచే ఒక భాగవత గురుకులం అకాడమీ వారు స్థాపింపచేసి తద్వారా ఆ కళను 
ప్రోత్సహించారు. శ్రీ ఆదినారాయణగారు అకాడమీలో భద్రపరచుటగాను ఆ గణియం 
అకాదమీకి బహూకరించారు. 


తణికెళ్ల సన్యాసయ్యగారు మహా పండితులు, గాయకులు, చక్కనైన వేషము, 
శ్రావ్యమైన గాత్రము, ముచ్చటైన మాట, అందమైన నృత్యము, లెస్సయిన అభినయము. 
వీరు భామా కలాపము, గొల్ల కలాపము ప్రదర్శనలందు విశేష కీర్తినార్జించారు. 
వీరి పాండిత్యానికి మెచ్చి బొబ్బిలి రాజావారు వీరికి “బంగారపు గణియము'” చేయించి, 
వారి ప్రదరర్శనానికి ఇద్దరు బంట్రోతులచే పంపించి, ఆ మరునాడు మరల ఆ 
గణియం కోటలో జాగ్రత్తపరిచేవారట. 


నందిగామ వెంకటయ్యగారిది బొబ్బిలి బాణీ. మహా పండితులు. సంగీత 
విద్వాంసులు వీరి భాగవత ఆట జూచి, సంగీతం విని సమ్మోహితులై శ్రీ పిఠాపురము 
రాజావారు, ఆస్థాన సంగీత విద్వాంసులుగా పిఠాపురం ఆహ్వానించారు. అటుపై 
వారు భాగవత కేళిక నుండి విరమించి, యెందరికో సంగీత విద్యాదానము చేసినారు. 
ప్రసిద్ధ వైణికులు, సరస్వతీ పుత్రులు తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారు వీరి 
బావమరిది. 


చేబ్రోలు సన్యాసయ్యగారు వీరి వేషం చూచుటకు ప్రజలు ఆ కాలంలో పది 


ల! 
ఆంధ్రుల నాట్యకళ 


క్రోసుల నుండి బండ్లు కట్టుకొని వచ్చేవారట. పగలు వీరిని చూచుటకు ఒక అణా(నేటి 
6 పైసలు) టికెట్టు పెట్టె చూపించేవారట. చక్కని పాట, అందమైన ఆట, ముద్దులు 
గొల్పే అభినయము వీరికి బ్రహ్మశ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు కలియుగ 
సత్యభామ బిరుదునిచ్చారు. వీరు భామ ఆభరణాలు ధరించి, బనారసు చీర కట్టి, 
తెరవెడలివచ్చి ఆడుతుంటే, ప్రాచీన రసపుత్ర చిత్రలేఖనములలో ఒక బొమ్మలోనికి 
జీవం వచ్చి ప్రేక్షకుల ముందు కేళిక జేయుచున్నట్లు భమ కలిగేదట. 


నేటి కాలంలో త్రీ దూదల శంకరయ్య, బొంతలకోటి జగన్నాథం, కొచ్చెర్ల 
బ్రహ్మం, భాస్కరభట్ల అప్పల నరసింహం మొదలైన వారందరూ ప్రసిద్ధులు. 


ఈ సంప్రదాయంలో మృదంగము చాలా విశిష్ట న్థానము నలంకరించి 
యున్నది. అందు పూర్వముండిన పెద్దలు భుగత గోపన్న రామయ్య, కింతాడ 
అప్పన్న మొదలైనవారు. 

శ్రీ కోరుకొండ సత్యం, కక్కుల అప్పారావుగార్లు 80 సంవత్సరాల వృద్దులు. 
నేటికీ జీవించియున్న ప్రసిద్ధ మార్దంగికులు. 


ముట్నూరి వారి పంచముఖి ఐదు తాళములను, ఒకేసారి లయగతులను 
నడుపుతూ, రెండు కాళ్ళతో రెండు తాళములను, రెండు చేతులతో రెండు తాళములను, 
జంఘలతో మరొక తాళమును చూపుతూ, నోటితో పాడుతూ నర్తనమాడి జాగాకు 
రావడము ఇందులోని విశేషము. ఇదొక ప్రత్యేక కళాసృష్టి, బహు కళా తపస్సు 
చేసినగాని అలవడనిది. ఈ విద్య తెలిసిన వారిలో భారతదేశ మంతటనూ ఒక్కరే 
ఉన్నారు. వీరు ముట్లూరు సూర్యనారాయణగారు. వీరి తండ్రి కడు పేరు గాంచిన 
భాగవత సంప్రదాయ మార్దంగీకులు, ముట్నూరి సంగమేశంగారు. భుగత గోపన్నగారి 
శిష్యులు. 


ఇదంతా తెనుగు వారి నృత్య కళా విశిష్టతను తెల్పే చరిత్ర. 


త్న్‌ 


జరుగుచున్న చరిత్ర 


ఆంధ్రుల నాట్యకళ 


క్రీ.శ. 19380 సంవత్సరము వరకు మన నృత్యకళ మహోన్నత స్ధితి 
ననుభవించినది. అటుపై ఒక దశాబ్దం కాలము ఈ కళను అంధకారము 
ఆవహించినది. ఆ స్థితి నుండి నేటివరకూ పూర్తిగా కోల్కొనలేదనే చెప్పవచ్చును. 


నృత్యకలను, కళారాధకులను నాగరికసంఘం చిన్నచూపు చూచినది. 
ప్రముఖులైన కళావేత్తలు ఈ ప్రదర్శనముల నుండి విరమించుకొన్నారు. ఎన్నో 
అపూర్వ కళారీతులు మరుగునపడి అంతరించిపోతూ వచ్చినవి. 


అప్పటివరకూ నృత్యకళను కొన్ని ప్రత్యేక తెగలవారు వంశపారంపర్యముగా 
ఆరాధిస్తూ వచ్చారు. వారు మానివేయగానే ఆ సంప్రదాయాలన్నీ నశించిపోవ 
మొదలిడినవి. 


ఒక దశాబ్దము గడిచిన పిదప మరల కళాభిమానులు, కళాపోషకులు ఈ 
కళల విలువ తెలిసికోనారంభించారు. అన్ని తెగలవారు, అన్ని వృత్తులకు 
సంబంధించినవారు ఈ కళను తమ బిడ్డలకు నేర్పుటకు ప్రారంభించారు. 


నృత్యము నేర్పుట ఒక సాంస్కృతిక వికాసంగా తలచారు. దీనికి విద్యావేత్తలైన 
కొందరు కళారాధకుల కళా ప్రచారమే ముఖ్య కారణం. 


కూచిపూడి నర్తనాన్ని ప్రచారం చేయాలనే సంకల్పంతో ఆ కళను అభ్యసించి, 
పలుచోట్ల ప్రదర్శనములిచ్చిన వారిలో ప్రథములు శ్రీ అయ్యంకి తాండవ కృష్ణ, 
నాట్యదంపతులు శ్రీమతి సామ్రాజ్యం రమణరావుగార్లు. శ్రీ వెంపటి పెద్ద సత్యం 
కొద్దికాలం రామగోపాల్‌ బృందంతో పర్యటించి కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. 
గాని అది కొద్ది పట్టణాలకు మాత్రం పరిమితమైనది. ఆంధ్రుల నృత్యకళ యొక్క 
విశిష్టత, పవిత్రత, వికాసము, ఆనాటి సామాజికులలో ప్రచారముచేసి ఆ కళ పట్ల 
అధిక గౌరవము, ఆసక్తి కలిగించాలనే ఆశయంతో కాలేజీలు, స్ఫూళ్లు, మహిళా 


46 
ఆంధ్రుల నాట్యకళ 


సభలందు అనేక అభినయ పూర్వక ఉపన్యాసములిచ్చి, పత్రికలందు వ్యాసములు 
రచనచేసి, నృత్యనికేతనం స్థాపించి, విద్యార్థులను తరిఫీదు చేసి మరుగున పడిపోతున్న 
అపూర్వ కళారీతులను మరల ప్రచారంలోనికి తేవడానికి నేను ప్రయత్నించాను. 


ముప్పది వరకూ మన నృత్య కళలపై గ్రంథములు రచన చేశాను. భారత 
ప్రభుత్వం అందు ఆరు గ్రంథములకు బహుమతులనిచ్చారు. 


ఆంధ్రలోని శాప్రీయ, జానపద సంగీత రీతులు, నృత్య బాణీలన్ని యిమిడి 
వజ్ర వెంకటేశ్వర కళ్యాణం” అనే బేలే తయారుచేసి దేశమంతటా ప్రదర్శనలిచ్చాము. 
అదే హిందీ భాషలో “బాలాజీ” పేరుతో ప్రదర్శించబడినది. కర్నాటక రాగాలకు 
హిందీ కవిత్వం జతపర్చి పాటలు కూర్చుటకు దక్షిణాత్య నాట్య పద్ధతులలో అభినయం 
కూర్చుట ప్రథమంగా ప్రయత్నించి విజయం సాధించాము. కాళిదాసు రచన “కుమార 
సంభవము సంస్కృతంలో నృత్య నాటకంగా రూపొందించి ఉజ్జయినిలో అఖిల 
భారత పోటీలలో ప్రదర్శించి ఆంధ్రకు “స్వర్ణ కలశం” గెలుచుకొని వచ్చాము. ఈ 
కళాసేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ వారు నన్ను “భరత 
కళాప్రపూర్ణ” బిరుదుతో గౌరవించారు. 


ఈ విధంగా యువతరం కళాకారులందరూ, తెనుగునాడులో నృత్యకలను 
పునరుజ్జీవింప కృషి సల్పుతున్న సమయంలో కూచిపూడి నాట్యం యొక్క శాప్రీయతను 
గూర్చి ఢిల్లీ నుండి ఒక వాదము బయలుదేరింది. అప్పుడు ఆంధ్రలోని 
కళాకారులందరూ ఏకమై ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యాన సదస్సు 
జరిపి ఆ కళ యొక్క శాప్రీయత నిరూపించి, భారత ప్రభుత్వంచే గుర్తింపచేశారు. 


ఆ కాలంలోనే ప్రపంచ రంగస్థలముపై మొదటిసారిగా కూచిపూడి నృత్యకేళిక 
చేసి ఆ కళకు విశ్వ ఖ్యాతి నార్జించినవారు శ్రీ కోరాడ నరసింహారావుగారు. ఈయన 
శ్రీమతి ఇంద్రాణి రహిమాన్‌ బృందంతో కళాకారుడుగా విదేశాలకేగి, పారిస్‌లో 
జరిగిన ప్రపంచ నృత్య సభలలో కూచిపూడి నర్తనము ప్రదర్శించి కూచిపూడి యొక్క 
విశిష్టతను లోకానికి వెల్లడి చేశారు. నాటి నుండి వీర, రౌద్ర, బీభత్స, భయానక 


త 
ఆంధ్రుల నాట్యకళ 


రసాలను ఈ సంప్రదాయంలో పోషించుటలో తనకు తానే సాటిగా దేశమంతటా 
ప్రదర్శనలిస్తూ ఆ కళా ప్రచారము చేయుచున్నారు. 


ఢిల్లీ అకాడమీవారు కూచిపూడి భాగవత కళా విశిష్టతను గుర్తించి, ఆ కళా 
ప్రచారానికి ధనసహాయం చేశారు. కూచిపూడి ఏలూరు, విజయవాడ, గుడివాడ, 
హైదరాబాద్‌, మద్రాస్‌, ఢిల్లీ మొదలైన పట్టణాలలో కూచిపూడి నృత్య శిక్షణకు 
కళాశాలలు ఏర్పాటు చేయబడినవి. 


కూచిపూడి నర్తనాన్ని నేటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్ది, బహు 
రమణీయమైన పద్ధతిలో ప్రదర్శించుచున్న కళావేత్త శ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ, 
ఈయన ప్రదర్శనం చూసి ముగ్గులు కాని ప్రేక్షకులుండరు. తన్మయులుగాని 
రసికజనులరుదు. ఈయన కళాసేవకు మెచ్చి భారత ప్రభుత్వం వీరిని “పద్మశ్రీ” 
బిరుదుతో గౌరవించారు. ఢిల్లీ అకాడమీవారు “ఫెలోషిప్పు”నిచ్చి సత్కరించారు. శ్రీ 
సత్యనారాయణశర్మను ఒక ఉత్తమ కళాకారునిగా తీర్చిదిద్దిన వారు శ్రీ 
చింతాకృష్ణమూర్తిగారు. వారు కీ.శే. చింతా వేంకట్రామయ్యగారి పుత్రులు. 
కృష్ణమూర్తిగారు సహృదయుడైన నాట్యాచార్యుడు కూచిపూడి భాగవత కళారీతి 
ప్రచారానికి నిరంతరము కృషి చేసిన ఉత్తమ కళావేత్త. వీరిని సంగీత నాటక అకాడమీ 
వారు “భరత కళాప్రపూర్ణ” బిరుదునిచ్చి గౌరవించారు. 


కూచిపూడి నర్తనమును మద్రాసు రాష్ట్రములో ప్రచారము చేయుచున్నవారు 
వెంపటి చిన్నసత్యం, యం.యన్‌. శైవగారు. చిన్నసత్యంగారు ఎందరినో ఈ కళలో 
తయారుచేశారు. ఎందరో ప్రముఖ సినిమా కళాకారిణులు వీరి వద్ద కూచిపూడి 
కళ నభ్యసించారు. శ్రీ పసుమర్తి కృష్ణమూర్తిగారు చలనచిత్ర రంగంలో 
స్థిరపడిపోయారు. శ్రీపసుమర్తి వేణుగోపాలకృష్ణమూర్తి కూచిపూడిలోని సిద్ధేంద్ర 
కళాక్షేత్రానికి ప్రధానాచార్యులుగా కళాసేవ చేస్తున్నారు. 


శ్రీ సి.ఆర్‌. ఆచారిగారు అహ్మదాబాదులో “దర్పణ” నర్తనాలయంలో 
కూచిపూడి అధ్యాపకులుగా ఉండి గుజరాత్‌లో ఈ కళను ప్రచారము చేయుచున్నారు. 


48 
ఆంధ్రుల నాట్యకళ 


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ నగరంలో కూచిపూడి కళాశాలలు 
నెలకొల్పి తద్వారా ఆ కళను ప్రచారములోనికి తేవడానికి కృషి సల్పుతున్న కళాకారులు 
శ్రీభాగవతుల రామకోటయ్య, శ్రీ వేదాంతం జగన్నాథశర్మ, శ్రీమతి సుమతీ 
కౌశల్‌గార్లు. శ్రీరామకోటయ్యగారు సంగీత నాటక అకాడమీ స్థాపించిన గురుకులానికి 
అధిపతి. శ్రీజగన్నాథ శర్మగారు ప్రముఖ నాట్యాచార్యులు, బ్రహ్మశ్రీ వేదాంతం 
లక్ష్మీనారాయణశాస్రిగారి పుత్రులు. 


ఆంధ్రజాలరు నంవత్‌కుమార్‌ శా(స్రీయ నృత్యమును జానపద 
కళాభరణములతో అలంకరించి, పండిత పామర జనరంజకంగా తీర్చిదిద్ది నృత్యకళను 
ప్రచారము చేయుచున్నారు. జాలరు నృత్యము ఆయన యొక్క విశిష్టత. ఈ నర్తనము 
విదేశ కళాకారులను సహితము సమ్మోహితులను చేసినది. 


శ్రీ బి.వి. నరసింహారావు విద్యావేత్త, కవి, బాలసాహిత్య మందు విశేష కృషి 
సల్పిన నాట్యాచార్యుడు, నర్తకుడు. భావ కవితకు నృత్యభంగిమలను గూర్చి 
ప్రదర్శనలిచ్చి ప్రాచీన నృత్యకళకు నూతన శోభ చేకూర్చినవాడు. ఆయన వద్ద 
తయారయిన శ్రీ పి.వి. నరసింహారావు, శ్రీ బి.ఆర్‌. మోహనరావు అను 
నాట్యాచార్యులు విశాఖపట్నంలో నృత్యకళాశాలలు నడుపుతున్నారు. 


యువతరం కళాకారిణులలో సుమారు ఇరవై సంవత్సరాలుగా నృత్యానికి, 
తన జీవితాన్ని అంకితం చేసి, కూచిపూడి, భరతనాట్యరీతుల నభ్యసించి దక్షిణ 
భారతమంతటా ప్రదర్శనలిచ్చి పండితుల ప్రశంసలందిన శ్రీమతి కనకదుర్గ ప్రస్తుతం, 
విజయవాడ గవర్నమెంటు నంగీత కాలేజీలో నృత్యకళా ప్రాఫెనర్‌గా 
పనిచేయుచున్నారు. 


శ్రీ వేదాంతం ప్రహ్ల్ణాదశర్మ, శ్రీ గుడిమెట్ల కృష్ణగారలు ఏలూరులో కూచిపూడి 
కళాక్షేత్రములను నడుపుతున్నారు. 

పద్మశ్రీ యామినీ కృష్ణమూర్తి తెనుగు నాట్యం ప్రపంచంలోని వివిధ దేశాలలో 
ప్రచారం చేస్తున్న నర్తకీమణి. తండ్రి కృష్ణమూర్తిగారి నృత్యకళపై వ్యాఖ్యానంతో 


తం 
ఆంధ్రుల నాట్యకళ 


దేశమంతటా ప్రదర్శనలనిచ్చి పండితుల ప్రశంసలనందిన కళాకారిణి. 

శ్రీ చరకా సత్యనారాయణ హైదరాబాదుకు చెందిన యువకళాకారుడు. కథక్‌ 
నర్తనం గవర్నమెంటు కాలేజీలో అభ్యసించి, ఢిల్లీలో కొరియోగ్రఫీ నాట్య 
విద్యాలయంలో శ్రీమతి మాయారావు వద్ద శిక్షణ పొందినవాడు. జపాన్‌ దేశంలో 
బెలె నర్తకులకు భారతీయ నర్తనమును నేర్చి, ప్రదర్శనములు ఇప్పించిన తొలి 
తెనుగు కళాకారుడు. 


కుమారి స్వప్నసుందరి, నాట్య దంపతులు రాజారెడ్డి రాధారెడ్డి కూచిపూడి 
నృత్యం అభ్యసించి పలుచోట్ల ప్రదర్శనములనిచ్చుచున్నారు. 


శ్రీమతులు వింజమూరి సీత, అననూయగార్ల నెరుగని తెలుగు 
కళాలోకముందడదు. తెనుగు దేశంలోని జానపద సంగీతాన్ని ప్రత్యేకంగా అభ్యసించి 
ప్రచారం చేసిన సంగీత కళాభిజ్ఞులు. శ్రీమతి అనసూయగారి కుమార్తె రత్నపాప 
కూచిపూడి నర్తనమునభ్యసించి ప్రచారం చేయుచున్న విద్యావంతురాలు. 


శ్రీ గోపాలరాజు భట్టుగారు తెనుగు దేశములోని అనేక జానపద నత్తనరీతులను 
ప్రచారములోనికి తేవడానికి బహుకాలంగా కృషి సల్పుతున్నారు. ఎందరో 
విద్యార్థులను ఈ కళలో తర్భీదు చేశారు. ప్రస్తుతం హైదరాబాదు, ప్రభుత్వ సంగీత 
కళాశాలలో జానపద నృత్య కళ అధ్యాపకులుగా ఉన్నారు. 


సుమారు 12 సంవత్సరాల క్రిందట ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 
వారు అఖిలభారత నృత్యోత్సవాలు హైదరాబాదులో జరిపినారు. తద్వారా, 
భారతదేశములోని వివిధ ప్రాంతాలలోని అభివృద్ధి జెందిన శాస్ర్తీయ నృత్యరీతులను 
దర్శించే అవకాశం మన ప్రాంత కళాకారులకు లభించినది. ఆ నృత్యోత్సవాలలో 
అభిలభారత స్థాయిలో వేంచేసిన ఉత్తమ కళాకారుల సమక్షంలో మన ప్రభుత్వం, 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ ద్వారా ప్రముఖ కూచిపూడి కళావేత్త శ్రీ 
వేదాంతం రాఘవయ్య గార్ని “భరత కళాప్రపూర్ణ” బిరుదుతో సత్మరించారు. మన 
అకాడమీ సన్మానించిన ప్రథమ కూచిపూడి కళాకారుడు శ్రీ రాఘవయ్యగారు. 


50 
ఆంధ్రుల నాట్యకళ 


ఈ విధంగా కూచిపూడి నాట్యరీతికి ఇతోధిక ప్రోత్సాహం, ఆర్థిక సహాయం, 
ప్రభుత్వ ఆదరణ లభించిననూ, ప్రీ కళావేత్తలచే ఆరాధించబడిన లాస్య నర్తనమునకు 
ఎట్టి ప్రోత్సాహమూ లభించలేదు. ప్రచారము లేక ఆ కళారీతి మరుగున పడిపోయినది. 
ఎందరో ప్రముఖ కళావేత్తలు గతించారు. వారితో ఆ అపూర్వ కళా పద్ధతులు 


అంతరించాయి. 


ప్రీల లాస్య నర్తనరీతికి గాని, యితర ప్రాంతాలలోని భాగవత, యక్షగాన 
రీతికిగాని కూచిపూడి శైలికి గాని ఎట్టి సంబంధము లేదు. స్రీలు ఆరాధించే లాస్య 
నర్తనరీతి, ఈ భాగవత రీతి ఒకటి గాదు. ఈ వాస్తవమును గుర్తెరిగి, లాస్య కళారీతిని 
గూడా ప్రోత్సహించాలనే ఆశయంతో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ వారు 
రాజమండ్రిలో ఆ సంప్రదాయానికి చెందిన విద్వాంసురాండ్రయిన వృద్ధ కళావేత్తలను 
ఆహ్వానించి రెండు సంవత్సరాల క్రిందట ఒక సదస్సును జేసినారు. వారి కళా 
సంప్రదాయాలు వారితోనే అంతమొందకుండా యావద్భారత దేశంలోని యువతర 
కళాకారులు ఎవరైనా వచ్చి అభ్యసించుటకు అవకాశము కల్పించుటకు స్వల్ప వ్యవధి 
శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినారు. 


కపిలేశ్వరపురం జమీందారు, తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు చైర్‌మన్‌ 
గారైన శ్రీ యస్‌.బి.పి.బి.కె. సత్యనారాయణరావుగారి ఆర్థిక సహాయంతో, 
రాజమండ్రిలో ఈ కళారీతికి ఒక పాఠ్యక్రమమును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 
సిలబసు కమిటీ సమావేశమైంది. ఆంధ్ర దేశంలోని వివిధ జిల్లాలు, శ్రీకాకుళం, 
విశాఖ, తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణ నెల్లూరు, కడప, కర్నూలు, మహబూబునగరు, 
మెదకు జిల్లాల నుండి ప్రముఖులైన ప్రీ కళావేత్తలు రాజమండ్రి నవభారత 
గురుకులంలో సమావేశమై, లాస్య సంప్రదాయానికి సిలబసు రూపొందించారు. ఆ 
సిలబసు ననుసరించి సంగీత కళాశాలలందు శిక్షణ ఇచ్చినప్పుడు ప్రాచీనకాలం 
నుండే ఆంధ్రలో అభివృద్ధి గాంచి ప్రచారంలో ఉండిన భరతనాట్యం మరల విరివిగా 
ప్రచారమయ్యే అవకాశమేర్చడును. 


వ్‌ 
ఆంధ్రుల నాట్యకళ 


ఇంతయేగాక తెనుగునాడులో విలసిల్లిన యక్షగాన, వీధి భాగవత, చర్మనాటక 
సంప్రదాయములు, జానపద, గిరిజన కళలు అభివృద్ధి పరచాలనే ఆశయంతో 
మొదటిసారిగా అఖిలాంధ్ర జానపద కళలు ఉత్సవాలు సంగీత నాటక అకాడమీవారు 
జరిపించారు. శ్రీకాకుళం, వైజాగ్‌ జిల్లాలందు ప్రచారంలో ఉన్న ప్రాచీన ద్రుపద 
సంప్రదాయ భాగవత కళాకారుల సదస్సు జరిపించారు. ఈ కళారూపాల అభివృద్ధికి, 
ప్రచారానికి ఆర్థిక సహాయం లభింపజేశారు. 


నాట్య శాస్త్రములను తెనుగులోనికి అనువదించి కళాలోకానికి అందించిన 
కొందరు ప్రముఖులుగా భరతుని నాట్యశాస్త్రమును ముచ్చటైన తెనుగులో అందరికి 
అర్ధమయ్యే శైలిలో అనువదించిన వారు డాక్టర్‌ పి. యస్‌. ఆర్‌. అప్పారావుగారు. వీరు 
నాటక కళాచరిత్రను గూడా రచించినారు. శ్రీ జమ్మలమడక మాధవరాయశర్మ 
గారు మహామహోపాధ్యాయులు. అనేక సంస్కృత గ్రంథములు తెనుగు జేసినారు. 
భరతుని నాట్యశాస్తము, జాయసేనాపతి 'నృత్తరత్నావళి అనువదించారు. శాస్త్రము, 
సంప్రదాయము నెరిగిన కళావేత్త కీ.శే. లంకా సూర్యనారాయణ భరతనాట్యమును 
శ్రీ సిద్ధబత్తుని రాఘవయ్యగారి వద్ద అభ్యసించారు. చంద్రశేఖర కవి రచించిన 
భరత సారసం[గ్రహమును, సంగీత రత్నాకరమును తెనుగు జేసినారు. శ్రీ రాళ్ళపల్లి 
అనంతకృష్ణశర్మ, సంగీత కళానిధి 'గానకళా ప్రపూర్ణ బిరుదాంకితులు. వీరు 
ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీవారి కోర్మెపై జాయపసేనాని 'నృత్తరత్నావళి 
తెనుగించినారు. 


పుచ్చా సుబ్రహ్మణ్యశాస్రిగారు సంగీత శాస్త్రములందు బహుకాలంగా పరిశోధన 
సల్పి అనేక గ్రంథములు రచన చేసినారు. 

ఆచార్య పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్రి(నాగపూరు)గారు నాట్యశాస్త్రమును 
సులభశైలిలో తెనిగించినారు. 


ప్రఖ్యాత దేశభక్తుడు, కళాభిమాని శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, ఆనంద్‌ 
కె.కుమారస్వామితో కలిసి నందికేశుని అభినయదర్పణమును ఇంగ్లీషులోకి 


౨2 
ఆంధ్రుల నాట్యకళ 


అనువదించారు. ఆ గ్రంథము ప్రపంచమంతటా ప్రసిద్ధి గాంచినది. 

చెర్విరాల భాగయ్యకవి పేరు వినని, వారి యక్షగానములు పాడి ఆడనటువంటి 
బహురూపులు, భాగవతులు, భరతులు తెలంగాణా ప్రాంతములో ఉండరనిన 
అతిశయోక్తి గాదు. శతాధిక (గ్రంథకర్త. భారత భాగవత రామాయణాది 
పురాణేతిహాసములందలి కథలను యక్షగాన, వీధి నాటకములుగా రచనజేసి 
కళాలోకానికందించిన కవి పుంగవుడు. 


వీధి నాటక, యక్షగానములందు ప్రాచీన సంప్రదాయముననుసరించి 
ఉపయోగించే చెక్కతో ఆభరణములను తయారుచేయు పనివారు. తెలంగాణా 
ప్రాంతంలో కరీంనగర్‌ జిల్లాలోనూ, రాయలసీమ చిత్తూరు జిల్లాయందును, 
సాగరసీమలో శ్రీకాకుళం జిల్లాయందును ఉన్నారు. ఈ ప్రాంతంలోని భాగవతులు 
నేటికీ ఆ ఆభరణాదులనే ఉపయోగించుచున్నారు. 


ఇన్ని రీతుల తెనుగు దేశంలోని కళాభివృద్ధికి కళాకారులు, సంగీత నాటక 
అకాడమీ, ప్రభుత్వం కృషి సల్పుచున్ననూ మన దేశంలో ఒక క్రమ పరద్ధతికిని 
కళలు అభివృద్ధి జెందవలసిన అవసరమెంతైనా ఉంది. దానికిగాను శాస్త్రము, 
సంప్రదాయము సక్రమ పద్ధతిలో అభ్యసించిన నాట్యాచార్యులు ప్రస్తుతం చాలా 
అవసరము. లేనిచో కళలకు భవిష్యత్‌ ఉండదు. ప్రభుత్వమువారు నాట్యాచార్యుల 
శిక్షణకు ఒక ప్రత్యేక కళాశాల నేర్పాటు చేసి అందు మన ప్రాచీన రీతుల నెరిగిన 
పెద్దలను రప్పించి యువతరం వారికి శిక్షణ నిప్పించి, అట్లు తయారు అయిన 
నాట్యాచార్యుల ద్వారా ప్రతి జిల్లాలో కళాశాలలు పెట్టించినగాని, సక్రమ పద్ధతిలో 
నృత్యకళ పెంపొందదు. ప్రస్తుత కాలంలో ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు నృత్యకళ 
నేర్పించాలనే ఉత్సాహము కల్లివున్నారు. కాని సుశిక్షితులైన గురువులు తక్కువగా 
ఉన్నారు. కాస్త నాట్యము వచ్చిన ప్రతివారూ నాట్యాచార్యులై శిక్షణ ఇస్తున్నారు, 
వారికి తోచిన రీతిని. దీనివల్ల నాట్య కళాకారులకు ఆర్థికంగా లాభం చేకూరిననూ, 
కళకు చాలా అపచారము, అపకారము కల్గుతుంది. ఇది దేశంలో కళాభివృద్ధికి ఏ 
విధంగానూ తోద్చడదు. 


53 
ఆంధ్రుల నాట్యకళ 


మరొక్క ముఖ్య విషయం. సంఘం మారుతున్నది. పూర్వంవలే ఏ కొద్ది 
తెగలకు చెందినవారోగాక అందరు ఈ కళను అభ్యాసం చేస్తున్నారు. దేశం ముందుకు 
పోతున్నది. కాని మన కళలు మాత్రం నేటికి రెండు వందల సంవత్సరాలు వెనుకబడి 
ఉన్నవి. నేటి దేశ, కాల పరిస్థితులననుసరించి ప్రాచీన సంప్రదాయాలను, శాప్టీయ 
పద్ధతులను విడనాడకుండా నృత్యకళను నూతన సమాజ అవసరాలకు అనువైన 
పద్ధతిలో తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతయినా ఉంది. అప్పుడే కళలలో కూడా 
అభ్యదయాన్ని సాధించగల్దుతాము. పూర్వం ఆలయాధిపతులు, రాజులు ఈ విధంగా 
కళలను తీర్చిదిద్ది ప్రచారము చేయుటకు అన్ని విధాలా అవకాశాలు కల్పించేవారు. 
పండితులు, నృత్యకళావేత్తలు నాట్యాచార్యులు, నర్తక నర్తకీజనము, అందరూ ఒకచోట 
సమావేశమై కళా సంప్రదాయాలను తీర్చిదిద్దుచుండెడివారు. అట్లు రూపొందినట్టివే 
ఆన్ఫాన కేళికా రూపాలు, భాగవత పద్ధతి. అట్టిది నేటి మన కళల అభివృద్ధికి ఎంతో 
అవుసరము. మన ప్రభుత్వం ఈ కార్యాన్ని చేపట్టిననాదే మన నృత్యకళారీతులు 
అభ్యుదయ పధాన ప్రభవించగలవు. 


మనది అనగా యెందుకోగాని చిన్నచూపు చూచే అలవాటు తెనుగు దేశంలోని 
పెద్దలలో చాలా మందిలో ఉన్నది. అందువల్లనే మన రాష్ట్రంలో నృత్య సంగీత 
కళలను అభివృద్ధి పరచుటకు ఏర్పడిన సంగీత సభలు, కళా సంస్థల వల్ల బహుకొద్ది 
సహాయ సహకారాలు తెనుగు కళాకారులకు లభించుచున్నవి. మనవారిని మనమే 
చులకనగా జూచిన యితర ప్రాంతములవారు గౌరవించుట కల్ల, ఆదరించుట 
అసలే ఉండదు. మన కళల యొక్క విశిష్టత, విజ్ఞానాన్ని గూర్చి ప్రజలలో విరివిగా 
ప్రచారము జరిగిననాదే ఈ అపోహలు తొలగి, మన కళలు ఆదరింపబదే అవకాశం 
కల్గుతుంది. దీనికి కేవలము సభా వేదికల నుండి ఉపన్యాసములిచ్చే ఉపన్యాసకులు, 
కేవలము ప్రదర్శనములిచ్చుటతో సంతృప్తి జెందే నర్తకులుగాక గురు ముఖంగా 
శాస్త్రము సంప్రదాయము నభ్యసించి, తాము స్వయంగా ఆడి పాడి అభినయించి 
మన కళల యొక్క విశిష్టతను నేటి నాగరికులలో ప్రచారము చేయకల్లిన, శక్తివంతులైన, 
విద్యావంతులైన యువ ప్రచారకులు కావాలి. ప్రాచీన కాలము నుండి అట్టి 


54 
ఆంధ్రుల నాట్యకళ 


త్యాగధనులు దేశంలో ఉండుటచేతనే, మన కళల ద్వారా మన సంస్కృతి, సామాన్య 
ప్రజానీకంలో ప్రబోధం గాంచినది. నేడు అట్టివారు కరువయ్యారు. కొందరయినా 
తయారయినగాని, మన కళలకు భవిష్యత్‌ ఉండదు. ఈ విషయంలో ప్రభుత్వం 
పాత్ర బహు స్వల్పము. ప్రతి కళాకారుడు తాను ఆరాధించే కళ యొక్క విశిష్టతను 
కొంత కాలమైనా దేశంలో ప్రజానీకంలో ప్రచారము చేయుటకు కంకణము 
కట్టుకోవాలి. మన ప్రాచీన కళల విశిష్టతను లోకానికి యెరుక చేయుట తన విద్యుక్త 
ధర్మముగా నెంచాలి. ప్రతి కళావేత్త ఒక కళాతపస్వి అయినగాని నాడువలె నేడు 
మన కళలు మహోన్నత శిఖరాల నందుకోజాలవు. 


5వ్‌ 
ఆంధ్రుల నాట్యకళ 


“భరత కళాప్రపూర్ణ” 
శ్రీ నటరాజ రామకృష్ణగారి రచనలు 


నృత్యాంజలి 


గ్‌ 


నృత్య రేఖ 
నృత్యమంజరి 
నృత్య జ్యోతి 
నర్తనబాల 
నర్తన శోభ 
నర్తన సీమ 
నర్తన భూమి 
నర్తనమురళి 


అ [9 వా తా లూ తా ఆ [0 


[4 
నా 


నర్తన పూజ 
నర్తన కథ 


ఆ 
(౨. (౯ 


నర్తనవాణి 


[4 
లు 


నాట్య రాణీ 


వూ 
(ము 


నాట్యజ్యోతి 


[న్‌ 
లః 


నాట్యసుందరి 


జా 
రా 


ఆంధ్రుల నాట్యకళ 


యూ. 
న 


దేవనర్తకి-ఆలయ నృత్యాలు 
క్షేతయ్య పదములు-అభినయము 


ఆ 
గా గా 


దాక్షిణాత్యుల నాట్య కళాచరిత్ర 


[యి 
నా 


మన నృత్యకళ 


౨56 
ఆంధ్రుల నాట్యకళ 


21. రదనిక 
22. లకుమ 
23. _పసిడిమువ్వలు-పారాణి 
24. ఆంధ్రులు 
25. నర్తనరీతులు 
26. డ్యాన్సింగ్‌ బెల్స్‌(ఇంగ్రీషు) 
27. తూ.గో. జిల్లాలో నృత్యకళ 
28. ప.గో. జిల్లాలో నృత్యకళ 
29. _తెనుగునాడు-నృత్యకళ 
భారత ప్రభుత్వ ప్రథమ బహుమతులందుకొన్నవి 
1... నర్తనబాల 
2. _ ద్యాన్సింగ్‌ బెల్స్‌(ఇంగ్రీషు) 
8... నర్తనసీమ 
4. నర్తనభూమి 
5. _ దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర 
6. నర్తన కథ 
అచ్చు కానున్న (గ్రంథం: ఆంధ్రులు -నాట్యకళ 
20 సంవత్సరముల పరిశోధన [గ్రంథము-5 భాగములు, 2500 
పేజీలు-1500 ఛాయా చిత్రములు, త్రివర్ణ చిత్రములతో -ఆంధ్రల నృత్య కళాచరిత్రను 
తెల్ప్చే అపూర్వ గ్రంథము. 
వివరాలకు: నటరాజ రామకృష్ణ 
నృత్యనికేతనం, 
హైదరాబాద్‌-500 020 


01201. ౧2౮6 


ర్రత్తతను పం ట్ర రరన గోల ఇక 


న తెలుగు జాతి భాషా సంస్కృతులపై నేటి యువతరానికి ఆసక్తి 
కలిగించేలా ప్రణాళికలు తయారుచేయడం. 

౫: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపై చేర్చి 
భాషాసంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు 
కనుగొనడం. 

౫: తెలుగుభాష ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో 
ఉపయోగించడానికి చర్యలు చేపట్టడం. 


౫ తెలుగు పాలన, బోధన, (వసార మాధ్యమ భాషగా 
వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం. 


చ్‌ 
ళు 


తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు, 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 


౫ తెలుగు జాతి ప్రాచీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం. 


౫న తెలుగు జాతి చరిత్రపై, భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక 
పదాలు తయారుచేయడం. 


౫: తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో పాఠ్యగ్రంథాలు, 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం. 


౫: తెలుగు నేలపై గల చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక 
కేంద్రాలకు ప్రాచుర్యం కల్పించడం. 


తెలుగు భాష వికాసం తెలుగు సంస్కృతి ప్రకాశం 


దేశ భాషలందు తెలుగు లెను 


